వర విక్రయము 


కాళ్ళకూరి నారాయణరావు 


వర విక్రయము 


కాళ్ళకూరి నారాయణరావు 


వర విక్రయము 


రచన; 
శ్రీ కాళ్ళకూరి నారాయణరావు 


జయంతి పబ్లికేషన్స్‌ 
కారల్‌ మార్క్స్‌ రోడ్డు * విజయవాడ. 520002 


VARA VIKRAYAM 
BY 
KALLAKOORI NARAYANARAO 


First Edition :- 1921 


JAYANTI PUBLICATIONS 
Vijayawada - 520 002 


Edition: 
MARCH, 1993 


Price: 
Rs. 10-00 


Printers: 
SATEESH PRINTERS 


Vijayawada-11. 


© 


శ్రీ కాళ్ళకూరి నారాయణరావు 
(ఏప్రిల్‌ 28, 1871 - జూన్‌ 27, 1927) 


జీవిత సంగ్రహము 


శ్రీ కాళ్ళకూరి నారాయణరావుగారు 28-4-1871న పశ్చిమగోదావరి జిల్లా 
మచ్చపురిలో పండిత కుటుంబంలో జన్నించారు. వీరు కవి, నాటకకర్త, కథ, నవల, 
చరిత్రలు, వ్యాసాలు మొదలగు సాహితిరంగములో అన్ని కోణాలను దర్శించి; 7 
నాటకాలు, 13 ప్రహసనాలు, ఒక నవల, 3 కథలు, 3 విమర్శగ్రంథాలు, 3 చరిత్రకు 
సంబంధించిన రచనలు, 11 వ్యాసరచనలు, 5 గ్రంథ విమర్శలు, 10 కవితలు, 2 చిత్ర 
కావ్యములు మొదలగు 58 గ్రంథాలు రచించారు. 


నారాయణరావుగారిపై వీరేశలింగంగారి ప్రభావం ఎక్కువగా వుంది. వీరు 
మహాకవులు, మహాపండతులు కొప్పరపు కవుల శిష్యులు, సంఘసంస్కర్త, 
ee నైతిక సంపత్తిగల శ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడుగారికి 
హచరులు కూడాను. 


నారాయణరావుగారి సోదరి బాలవితంతువు. ఆమెకు పునర్వివాహం చేయాలనే 
పట్టుదలతో తండ్రితో ఘర్షణపడి ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆ రోజులలోనే 
కట్నకానుకలు లేకుండా వర్ణాంతర వివాహం చేసుకున్న గొప్ప సంఘసంస్కర్త. 


వీరు నాటక రచయితే కాక మంచి నటుడు. టంగుటూరు ప్రకాశం పంతులుగారు 
దమయంతి పాత్ర వేస్తే ఈయన నల, బాహుక వేషాలు వేసి ప్రజల మన్ననలు పొందారు. 
ఈయనకు ఫోటో ర్రఫీ, ఆయుర్వేదం, యోగాభ్యాసంలో మంచి ప్రవేశం వుంది. అంతేగాక 
మంచి గజ ఈతగాడు. గోదావరిని ఈవల నుంచి ఆవలకు ఈదిన ప్రముఖులు. 


అధ్యాపకులుగా, వైద్యులుగా పత్రికా సంపాదకులుగా, పట్టాలేని ప్లీడరుగా, అన్నిటా 
పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఎన్న అష్టావధానాలు, శతావధానాలు చేశారు. 


సంఘంలో జరిగే దురాచారాల మీద వరవిక్రయము, చింతామణి, మధుసేవ వంటి 
నాటకాలు రచించారు. అవి ఎంతో ప్రజల మన్ననలు పొంది ప్రసిద్ధికెక్కాయి. ఏరి ప్రథమ 
రచన "లుబ్దాగ్రేసర చక్రవర్తి" ప్రహసనము; చివరి రచన "సంసారనటన". వీరు 27-6- 
1927న నిర్యాణము చెందారు. 


రండు మాటలు 


తెలుగు సాహితీ వనంలో వెల్లివిరిసి, సంఘంలో నెలకొని వున్న చెడును, సాంఘిక 
దురాచారాలను రూపుమాపడానికి "సాహిత్య సేవతో కలంపట్టి ఉద్యమించిన గుజిజాడ, 
కందుకూరిల కోవలో కాళ్ళకూరి నారాయణరావు ఒకరు; 


సంఘంలో వేళ్ళూనుకుపోయిన వరకట్న పిశాచాన్ని పారద్రోల్లాలనే తపనతో- 
అవనిలో ఆడదానిగా పుట్టుటే తను చేసుకున్న పాపమా! అని స స్త హృదయమూ 
ఆక్రోశించకూడదని ఆశించీ; ఆడపిల్ల పెళ్ళి విషయంలో మొగ వెళ్ళేవారి ఆశలు, 
ఆగడాలు-ఆడపె పెళ్ళివారి అవస్థలు కనులకు కట్టినట్టు సజీవపాత్రల జీవన చిత్రణము 
వరవిక్రయము. 


సాహితీ సంద్రాన్ని మధించి పలుప్రక్రియలలో యాబది ఎనిమిది ఆణిముత్యాలతో 
తెలుగు తల్లికి నీరాజనాలర్పించిన శ్రీ కాళ్ళకూరి నారాయణరావుగారి రచనలలో 
స్వాతిముత్య మీ వరవిక్రయము. 


రజస్వలానంతరం ఆడపిల్లలకు పెండ్లికావడం దుర్లభం. కారణము సంఘం ఆ 
కుటుంబాన్ని వెలివెస్తుంది. మరి యుక్త వయస్సు రాకుండానే పెండ్లి చేయాలి? 10 
సంవత్సరాలు నిండగానే పెండి, పెండ్లి అంటూ తల్లి తపన, తండ్రి ఆరాటం, కాళ్ళు 
అరిగేటట్లు తిరగటం, సంతలో సరుకులా పెండ్లి కొడుకుల తండ్రులు పెండ్లి కొడుకులను 
వేలం పెట్టగా, ఉన్న ఆస్తి సర్వస్వం తెగనమ్మి పెండ్లి కొడుకుల దండ్రుల యదాన కొట్టడం. 
ఆపైన అలో లక్ష్మణా "అంటూ, ఎందుకు కన్నామురా ఆడపిల్లలననే ఆ తల్లిదండ్రుల 
ఆవేదన. యిదీ వరీస- 


కోరికల చిట్టా అగ్రిమెంటు 


పెండ్లికొడుకు తండ్రి వ్రాసియిచ్చిన అగ్రిమెంటు:- బ్రహ్మశ్రీ వుణ్యమూర్తుల 
పురుషోత్తమరావు పంతులుగారికి సింగరాజు లింగరాజు వ్రాసి ఇచ్చిన రశీదు. మీ కుమార్తె 
చి॥సా॥| కాళిందిని చి॥ బసవరాజునకు చేసికొనుటకును అందులక్రై మీరు మాకు కట్నము 
క్రింద నైదువేల నైదువందల రూపాయలు రొక్కమును (చిక్కిన నేటి రూపాయలు లక్ష, 
రవ్వల యుంగరము, వెండి చెంబులు, వెండి కంచము, వెండి పావకో ళ్ళు పట్టు 
తాబితాలు, వియ్యపురాలు వియ్యంకుల లాంఛనములు యథావిధిగా నిచ్చుటకును, ప్రతి 
పూట పెండ్లివారిని బ్యాండుతో బిలుచుటకును, రాకపోకలకు బండ్లు, రాత్రులు దివిటీలు 
ఏర్పాటు చేయుటకును, రోజుకు రెండుసార్లు పిండివంటలతో భోజనములను, 
మూడుసార్లు కాఫీ, ఉప్మా ఇడ్జెనులు, దోశె రవ్వలడ్డు, కాజా, మైసూరు పాకాలతో 
ఫలహారములు మా ఇష్టానుసారము అయిదు దినములు మమ్ము గౌరవించుటకు, 
అంపకాలనాడు మాకు పట్టుబట్టలను, మాతో వచ్చువారికి ఉప్పాడ బట్టలు ఇచ్చుటకును 
నిర్ణయించుకొని బజానాక్రింద 10 రూపాయలు ఇచ్చినారు గాన ముట్టినది. 


-సింగరాజు లింగరాజు వ్రాలు. 


వ బా 
న ఆ 


0౦౦౩ రాలా పలు సై పై 


పాత్రలు 


. పురుషోత్తమరావు - పెండ్లి కుమార్తెల తండ్రి 

. భ్రమరాంబ - పెండ్లకుమార్తెల తల్లి 
సింగరాజులింగరాజు - పెండ్లకుమారుని పెంపుడు తండ్రి 
సుభద్ర - సింగరాజులింగరాజు భార్య 

కాళింది - మొదటి పెండ్లి కుమార్తె \ 

. కమల - రెండవ పెండ్లి కుమార్తె / అక్కాబెల్లెండ్రు 
బసవరాజు - పెండ్లి కుమారుడు 

. పెండ్లిండ్ల పెరయ్య 1 దళారీలు 

. వివాహాల వీరయ్య / 

. న్యాయాధిపతి 

. ఘంటయ్య - సింగరాజు లింగరాజుగారి వంటబ్రాహ్మడు 


వరవిక్రయము 


నాంది 


భూరివరిష్టమై, విబుధ - పుంగవ మంగళ వాక్సమృద్ధమై, 
చారుతరాప్పరోనటన - సంభృతమై, సవినోదమై, యహం 
కార వికార దూరమయి - గ ర్య్యతరో భయశుల్క శూన్యమౌ 
గౌరి వివాహసంన్మరణ - కల్దగ(జేసెడు గాక! భద్రముల్‌. 


ప్రస్తావన 


త్ర:-(ప్రవేశించి ఓహో! యేమి యీ సభాసమ్మరము! ఆ మహాకవి కావ్యము లనంానే 
"యభిజ్ఞుల కేమి యాదరము! (పరిక్రమించి) ఓ సభాస్తారులారా! వర్తమాన వరశుల్క 
దుర్నయ దూరీకరణమునకై బుద్ధిరాజు విరభద్ర రాయామాత్యులవారి కంకితముగా, 
మహాకవి కాళ్లకూరి నారాయణరావు గారిచే రచింపయుడిన వరవిక్రయ రూపకమును 
విలోకించు 'నిమిత్తము విచ్చేసిన మృయడ. - నే నత్యంతముం గృతజ్ఞుడను, 
ఏమనుచున్నారు? 


gears ప్రసిద్ధుడు; కావ్యమా - కాలవిహిత 
మైనయద్‌; మీరలా భర-తాగమమున( 
జతురు; లటుగాన, మీ ప్రద- ర్శ్గనము కొజకు 
ద్వరబడుచు నున్నవార మెం-తయును మదిని." 


అనియా?- చిత్తము చిత్తము- ఇదిగో యిప్పుడే యుపక్రమించెదము. 
(తెరవంక జూచి) ఓసీ! ఓసి! యెక్కడ! ఒక్కసారి యిటురమ్ము. 


నటి:-(ప్రవేశించి) ఏమా యధికారము! కొని పాజవైచినట్లె గొంతు చించుకొనుచున్నారే? 
సూత్ర:- ఓసి దెష్టా! కొనిగాక నినుంగోసికొని వచ్చితి నంటే? నీ తండ్రి కిచ్చిన వెయి 
రూపాయల రొక్కము - సీకుంబెట్టిన వేయి రూపాయల నగలు - ఏ గంగలో 
గలిసినవి? 


నటి= మక సొమ్ములు మీకుందిరుగ నిచ్చివేసిన నాకు విడియాకు లిచ్చెదరా? 


సూత్ర:- ఆసి ని బొడ్డుపొక్క! యిది అమెరికా దెశమను కొంటివా యెమి? కాదు కాదు- 
కు 'అబ్బో! ఆ యాట లిక్కడ సాగవు! బొందు మెడంగట్టినచో, బొందిలో 
బ్రాణముండువటికును బందెగొడ్డువలెం బడి యుండవలసినదే. 


నటి:- అట్లయిన నాసంగతి రేపాడంగుల సభలో నాలోచించెదము. కాని- యిప్పుడు 
నన్నుంబిలిచిన పని యేమో సెలవిండు. 


~~ 


సూత్ర:- పాత్రములను సిద్ధపబిచితివా? 


నటి:- సిద్రపజచుటయే గాదు- శీఘ్రముగ౦ బ్రవేశింపవలసినదని చెప్పి కూడా వచ్చినాను. 


థి 


సూత్ర:- అట్లయిన, వారింకను నాలసించుచున్నారేమి? 
నటి:- మీ చెవులలో జెట్లు మొలచినవా యేమి! ఆ చరకాగానము వినబడుట లేదా? 


తెరలో:- చరకా ప్రభావం బెవ్వరి కెబుక! జగతిలోన మన చరకా 
సిరులతోడం దులందూగుచున్న యల- 
సీమజాతి చూచుచున్న దేమజక చరకా 


సూత్ర:- జెనే! అవిగో - భ్రమరాంబా, కాళిందీ, కమలా పాత్రములు చరకాగానముతో! 


~~ 


బ్రవేశించుచున్నవి. మనము పోయి పయిపని చూతము రమ్ము. 
(ఇద్దరు నిష్ఫుమింతురు) 


ప్రధమాంకము 


ప్రదేశము: పురుషోత్తమరావుగారి లోపలి చావడి. 


ప్రవేశము: పంటెను నూలు చుట్టుచు భ్రమరాంబ. 
(చరకాగానముతో నూలు వడకుచు కాళింది, కమల.) 


కాళింది, కమల:-(మోహనరాగము - ఆది తాళము.) 


చరకా ప్రభావం బెవ్వరి కెరుక! జగతిలోన మనచరకా | 
సిరులతోడం దులందూగుచున్న యల- 
సీమజాతి చూచుచున్న దేమజక। ॥|చరకా॥ 


చ. సాలున కిరువదికోట్ల రూప్యములు - సంపాదించెడు వారికె గాక 
మేలి చేతిపనులు మాపుకొని - మేటి బానిసలమైన వెనుక,చరకా | 
పాటవమగు సామ్రాజ్యము గూర్చున్‌ - పరిమితి లేని ధనంబును 
జేర్చున్‌ కాటక రాకాసిని బరిమార్చున్‌ సాటిలేని యొక జాతి నొనర్చెన్‌. | 
చర॥ 


కాళింది:- అమ్మా! అదేమే - చేతిలోని నూలు చేతిలోనే యున్నది! 


భ్రమ:-ఈ పూట నా దృష్టి యీపని మింద లేదే! మీ నాయనగారు మిల్లెగరిటెండు 
కాఫీనీళ్లు గొతులోబోసికొని, ప్రొద్దునబోయిన పోక - యింతవటి కింటికీ రాలేదు! 
పండ్రెండు క్రొ ట్టి పావుగంటయైనది! ఎక్కడికి వెళ్లినారో యము వరహ నున్నారో 
తెలియదు! 


కమ:- నాయనగారి కిప్పుడింకేమి పని యున్నది? - అహర్నిశలు అల్లుళ్ళను వెదకుటక్రింద 
సరిపడుచున్నవి. 


భ్రమ:-అమ్మా! యేమి చేయుమనెదవు? ఆండుపిల్లలంగన్న వారి యవస్థ యిప్పు డ్‌ స్థితికి 
వచ్చినది! 


గీ.కన్య నొక్కరి కొసంగి స-ద్దతులు గాంతు 
మనుచు సంత షవడు ః కాల - మంతరించి, 


కట్నములు పోయ. జాలక - కన్య నెల 
కంటిమా యని వ్యథపడు - కాల మొదవె! 


కమ:-అట్లే కాని ఆడబిడ్డల తల్లి వ్యథకు మాత్రము అర్ధము లేదమ్మా ఏమందువా? 


గీ. కార్యమగుదాక నయ్యయో! - కాకపోయె 
ననుచుం దపియించు రేపవ - లాత్మలోన; 
కార్యమగునంత బిడ్డ నెక్కరిణి విడిచి 
యుండనోపుదు ననీ దిగు-లొందు మదిని. 


కాళింది:- హుష్‌! ఊరకుండుము! అదిగో చెప్పుల చప్పుడు - నాయనగారు 
వచ్చుచున్నారు. 
పురు:- (ఆయాసముతో బ్రవేశించి) బెరా! యేమి విపరీతకాల మాసన్నమైనది! 
మ. చెడెధర్మంబు నశించెనీతి! హరియించెం బూర్వమర్యాద! లం 
గడిం గూరాకు విధాన, వేలమునం జొక్కా టోపీ పాగాల కై 


వడి సంతం బశువట్లు పెండ్లికొ డుకున్‌ వ్యాపార మార్గంబునం 
బడయంగావలె ద్రవ్యముం గురిసి దైవంబైననెం డిమ్మహిన్‌. 


యింతకన్న ఘోర మింకేమున్నది? 


మ. పనిలేదంట కులంబుత బడుచు రూపజ్ఞాన సంపత్తితో 
బని లేదంట ప్రతిష్టతో బరువుతో బంధుప్రమేయంబుతో 
గనకంబున్‌, మృదులాంబరంబులును శుల్కంభ న్సమర్పించి, లాం 
ఛనముల్‌ దండిగ ముట్టంజెప్పుటె యవశ్యంబంట సంబంధికిన్‌! 


(అని యనుకొనుచు ముందునకు నడుచును.) 
మ:- (లేచి) ఇదేమి నేం డింత సే పున్నారు! భోజనమునకు బ్రొద్దు పోలేదా? 
పురు:- వెజ్టిదానా! యెక్కడి భోజనము! - ఎక్కడి లోకము? 


సీ. కంటిలో బడు మశకంబు చందంబున 
నరములపై లేచు కురువు పోల్కి 
తద్దయు( 'గదిలిన దంతంబు చాటున 
మౌరువాడీ యప్పు మాదిరిగను 


లా 


పలుసందులం జిక్కు పడిన పిచు విధాన 
బెట్ట చెప్పులలోని బెడ్డ పగిది 

కుత్తుకం బడు నాకు కుట్టు పుల్లం బలె 
పుట్టంబుల( బొబ్బన పూతిక గతి 


ప్రతినిమేషము బిడ్డల పరిణయంపు( 
జింత వేధించునపు డన్య చింత యేడ! 
యీడువచ్చిన కన్నియ లింటం గలుగు 
తండ్రి దురవస్థ తెలియును దైవమునకే! 


భ్రమ:- ఇంతకు నిప్పుడు చేసికొనివచ్చిన పని యేమిటి? 


పురు:-కాళ్ళరుగునట్లు కాలే జియంతయం గలయందిరుగుటకంటెం జేసిన పని చిన్న మెత్తు 
లేదు! 


భ్రమః- కాలేజి యంతటిలో బెండ్లి గావలసిన పిల్ల కాయ లెవ్వరును గానుపింపనే లేదా? 


పురు:- కానిపింపకేమి - కావలసినంతమంది యున్నారు. కాని యేమి లాభము - గవ్వకుం 
గొణిగానివాండు గూడ కాసుల వెలలోనున్నాడు! ఒక్కటే లెక్క - స్కూలు ఫయినలు 
వానికి రెండువేలు - ఇంటరు వానికి మూడు- బియ్యే వానికి నాలుగు! ఆస్తి 
యేమయిన నున్నచో నంతకు రెట్టింపు! ఈ విధముగా రైలు తరగతులకు వలె 
రేట్లేర్ళడియున్నవి! ఆ పయిని - 


సీ. నీటైన యింగ్లీషు మోటారు సైకిలు 
కొ నిపెట్టవలెనను కూళ యొకడు 
రిష్టువాచియు, గోల్డురింగును, బూట్సును 
సూట్టు గావలెనను శుంఠ యొకడు 
బియ్యేబియల్‌ వజకయ్యెడి కర్చు భ 
రింపవలె నను దరిద్రుం డొకండు 
భార్యతోడను జెన్నపట్టణంబున నుంచి 
చదెదింపవలె నను చవట యొకడు 


సీమచదువు చాల సింపిలు నన్నట 
కంపవలయు ననెడి యజ్ఞ: డొకండు 
ఇట్లు కొసరుక్రింద నిష్టార్థములు వరుల్‌ 
దెలుపుచున్న వారు తెల్లముగను! 


భ్రమః- వారి వారి వర్తనాదికము లెట్టివి? 
పురు:- ఆ సంగతి నీ వడగనక్కజుయు లేదు - నేను చెప్పనక్కజయు లేదు! 


సీ. పంచాద్రి క్రాపింగు ప్రక్క పాపిడి జూలు 

లేనివాండు ధరిత్రి లేనివాడు 

కాఫీహోటళ్ళును, ఖాతాలు, బిల్లులు 
లేనివాడు ధరిత్రి లేనివాడు 

సిగరెట్లు, బీడీలు, చెక్కిటి ఖిల్లీలు 
లేనివాండు ధరిత్రి లేనివాడు 

చలువ యద్దములు, సైకిలుకట్టు పెడగోచి 
లేనివాడు ధరిత్రి - లేనివాడు 


తనదు తలమించినటి వృధావ్యయంబు 
లేనివాడు ధరిత్రిలో నివాడు 
ఇట్టులున్నారు విదా దరు లిప్పు డక్క 
డక్క డొకరిద్ద రెవ్వర్‌ - దక్క సుదతి! 


భ్రమ:- వారి తలిదండ్రు లీపాటికి వారిచేతచదువులకు స్వస్తి యేల చెప్పింపరో! 


పురు:- వెట్టిదానా! ప్రస్తుతము చాలమంది బాలురను పాఠశాలల కంపుటి విరివిగా 
కట్నములు లాగుటంకుంగాని విద్యకొణకుం గాదు. అందువలన మనువు కుదిరిన 
మరునాడు కాని మానిపింపం దలంపరు 


భ్రమ:- అట్లయిన నా చూపుడు గుట్టములతో మన కవసరములేదు. గానీ మీతోపాటు 
సంఘసంస్కరణముకొజకు సన్నద్ధులైన వారెందరో కలరు గదా - వారిలో నెవ్వరికిని 
వయస్సు వచ్చిన పిల్లకాయలు లేరా? 


పురు:- లేకేమీ ఉన్నారు. ఉండి యేమి లాభము? ఉపన్యాస వేదికపై నుక్కిరి బిక్కిరి 
చేసుకొనుటయే కాని - పని వచ్చినప్పుడు పట్టుదల సున్న! బాల్య వివాహములన( 
బటబట పండ్లుకొణికు బాపిరాజుగా రెమి చేసీనారో విన్నావా?- అభము శుభము 
నెబుంగని యాజేండ్ల పిల్లను, నలుబది యేండ్లు గడచిన నాల్గవ పెండ్లి వానికి 
ముడిపెట్టి - అదే మన” అత్తగారి పట్టన్నారు! స్త పునర్వివాహముల' కొజికు, 
జిందులు తొక్కిన శివయ్యగారు. బంగారు బొమ్మవంటి పదునారేండ్ల చెల్లెలికి భర్త 
చావంగానే, వంటలక్కను మానిపించి, వంట తపిలా చేతికిచ్చి - 'అదేమన, మా 
యమ్మ చావనిమ్మన్నారు. శవవాహనమును గూర్చి శంఖములు పూరించు 
శరభయ్యగారు - ప్రక్క యింటి యిల్లాలు భర్త చచ్చి, శవవాహకులకు డబ్బిచ్చు శక్తి 


లెక దెవుడాం గొడా యని దెవులాడుచుండ విధి తలువునకు గొండ్లెము వైచి, విత్తెడు 
నై వ పెరటి త్రోవన పేకాటకు జక్కబోయి - అదేమన ఆమె వచ్చి 
అడుగలదన్నారు! విన్నావా? విరేకాదు- ఈ యూరి సంఘ సంస్కర్త లందయు నిదె 
మాదిరి! 


భ్రమ:- అయిన నొకసారి యాలాపించి చూడకపోయినారా? 


పుర:- ఆహా! ఆయాశ కూడ దీర్చుకొనియే వచ్చినాను ఎవరితో బ్రస్తావించిన నొక్కటియే 
పల్లవి! నా కిష్టమే కాని మా వాళ్లు పడనివ్వరండి" యను మాటతప్ప మాజుమాట 
లేదు! 


భ్రమ:- వారన్నదియు వాస్తవమే. కట్నము లేదన్న నాండుది కంఠమున కురిపెట్టుకొను 
దినములు వచ్చి - మాట దక్కుట కవకాశము లేనప్పుడు, మాబాగని తలయూ(ప 
వలసినవారె కానీ - మగవారు మాత్రమేమి చేయంగలరు! 


పురు:- అదేమన్నమాట - ఆడుదానిమాట కింత యడుగుదాంటలేని యధములు 
దేశారాధన మేమి చేయగలరు? 


సీ. చదువులు మాని స్వేచ్చగ దేశభటకు లై 

నట్టివారికి లేరె యాడుంవారు 

రాచరీవుల నెట్టి రాట్నముల్‌ చేపట్టి 
నట్టివారికి లేరె యాడుంవారు 

వృత్తులు రోసి, సంపత్తు లర్పణచేసి 
నట్టివారికి లేర యాడుంవారు 

భోగముల్‌ వీడి, కారాగారముల మాడి 
నట్టివారికి లేర యాడుంవారు 


కొంద టీ రితి పందలై? గోడుమాలి 
మగదనము చంపుకొని, తమ మగువల కెదు 
రాడ నేరక వారలేమనిన శిరము 

లూంచుచుం గుక్కలైపడి యుంద్రుగాని! 


భ్రమః:- చివరకేమి సిద్ధాంతపటిచినారు? 


పురు:- అదే పాలుపోవుట లేదు. దారిలో దై వికముగా పెండ్లిండ్ల పేరయ్య యెదురుపడ - 
మా యింటి కొకసారి రమ్మని మణీ మణీ చెప్పిమాత్రం వచ్చినాను. 


పురు:- ఎవరా? పెండ్లెండ్ల పేరయ్య యనియు, వివాహాల వీరయ్య యనియు నీ యూరిలో 
నిరువురు బ్రాహ్మణులు. ఈ చుట్టుపట్ల నే వివాహము జరిగినను వీరి చేతులపై 
జరుగవలెను. 


భ్రమ:- సరిసరి తెలిసినది, చక్కని పని చేసినారు. ఆయనతో నాలోదించి, 
అతిశీఘ్రముగాంగార్యములగు సాధనము చూడుండు. పెద్దమ్మాయికిం బదుమూండవ 
యేండు కూడ వెళ్లవచ్చినది. చిన్నమ్మాయి దానికన్న నొక యేడాది మాత్రమే చిన్నది. 
కట్నముల పట్టుదలచేత నిప్పటికే కాలహరణమైనది. ఈ మాఘములో 
నిరువురకును ముడి పడకున్నచో ముప్పు వాటిల్లకమానదు. ఏ యెండ కాగొడుగు 
పట్టకతప్పదని నే నెంత మొత్తుకున్నను వినిపించుకొన్నారు కారు. ఈపాటిమార్చు 
మీమనస్సున కిదివరకుంగలిగినచో అల్లురతో నీపాటికి హాయిగా నుండెడివారము! 


పురు:- వెర్రిదానా! అల్లురనెదవేమి? అల్లురుకారు - అధికార్లు! కావుననే - ఆండుబిడ్డలం 
గన్న యపరాధము క్రింద - సాగదీసి సంచుల కోలది జరిమానాలు వసూలు 
చేయుచున్నారు. కాకున్న కాళ్లు కడిగి కన్యనిచ్చువారి క్తి కట్నముల దండన 
యెందులకు? 


గీ. అప్పాసంగినవాండును, అల్లుం డద్దె 
యింటియజమానుండును, జీతమిచ్చువాండు! 
కులవినోదయు, పన్నులు కూర్చువాండు 
బుస్తె కట్టని మగలె పో పూరుషులకు! 


అందును, నల్లుర బాధ యనుభవించిన వారికి గాని తెలియదు! 


సీ.ముడుపులు పూర్తిగా ముట్టుదాకను బుస్తె 

ముట్టక చేతులు ముడిచికొనును 

తరువాతయూన్సెక్కిదాంచం బెట్టినయట్లు 
జిలుగు కోరికలకు సిద్ధపడును 

ఆవల గర్భాధాన మనినంతనే బిజ్జ 
బిగిసి లంచం బటంబెట్టుమనును 

అవిగాక పండుగు లరుదెంచినపు డెల్ల 
తండ్రి తద్దినము చందాన దిగును 


ఇన్నియుం బుచ్చుకొని, యెన్నండేని పిల్ల 
నంపుమని ప్రార్థన మొనర్చ నదరిపడును; 


ఆండపడుచుల, నల్లుర నాటకత్తి 
యల నెవండేని తనియింపం గలండె వసుధ! 


పెక్కు మాట లేల: 


గీ. అప్పిడినవాని, నధికారి నతిశయించి 
యల్లురొందించు బాధల నెల్లం గాంచి, 
అడలి, నిజముగా హరిహరు లంతవారు 
కూతులం గంటయె మానుచున్నవారు. 


భ్రమ:- మరల వెనుకటి దారినబడి మనసు పాడు చేసికొనుచున్నారు. అమ్మయ్యో! ఇదిగో 
ఒంటి గంట! రండు స్నానమునకు రండు. 


పురు:- స్నానము క్షణములో ముగించెదను. వడ్డనకానిమ్మని వంట లక్కతోజెప్పుము. 
పెద్దమ్మాయి! పేరయ్యవచ్చినచోగూర్చుండుమను. (అని భ్రమరాంబతో 
లోనికేగును.) 


కాళిం:- చెల్లీ! మనవారి మాటలన్నియు వింటిని కదా - నిజంగా సంస్‌ తోయుచున్నదే? 
కమ:- (చివాలున లేచి) చెప్పుమనెదవా? 


గీ. తండ్రులకు గట్నబాధయుం - దల్లులకు వి 
యోగ బాధయు( దమకు నింకొకరి యింటి 
దాస్యబాధ దమకు దరిద్రంపు టాండు 
పుట్టువే పుట్టరాదని బుద్ధి నెంతు. 


కాళిం:-(లేచి కౌగిలించుకొని) బళి బలి! బాగుగా జెప్పితివే! 


ఉ. కట్టగ్భృహంబు లమ్ముకొని కట్నమునియక పెండ్లికాని యీ 
కట్టడి వక్రకాలమునం గానల మధ్యము నందు బుట్టగాం 
బుట్టంగం జెల్లుంగాని యొక భూపతి కేమియు నాడుబిడ్డగాం 
బుట్టగరాదు! పుట్టునెడం బుట్టినయప్పుడె గిట్టగాందగున్‌. 


కమ:- అక్కా! ఒక్క సందేహము. 


గీ. వెండినాణంబె పెనిమిటి వేశ్య; కటులె 
కట్నములె భార్య లిప్పటి కర్కశులకు! 


వెశ్య వెలయా లనంబడె వెల గ్రహించి, 
కట్నములచేత వెలమగల్‌ కారె వీరు? 


కాళిం:- కాకేమి, కాని మనమిపుడు కావింపదగిన దేమియు లేదా? 
కమ:-లేకేమీ? 


చ. తనువు లశాశ్వితంబులు గదా? క్షణభంగుర జీవితార్థమై 
ధన మిడి, భర్తలం బడసి దాస్య మొనర్చుటకంటె; బెండ్డియే 
యనువుగ మానిపించుకొని, హాయిగ రాట్నముత్రిప్పుకొంచు యో 
గినులగతి న్మెలంగిన సుఖింపమె? తీజదె తండ్రి దీక్షయున్‌? 


కాళిం:- సెబాసునే చెల్లీ! వయసునకుం జిన్నదానివైనను వరహాల కెత్తు కెత్తయిన 
మాట్లాడితివి! ఇదిగో. 


గీ. నాదు ప్రతినంబు వినుము ప్రాణములనైన 
విడిచెదంగాని, యడిగిన విత్తమిచ్చి 
వరుని గొనితెచ్చినట్టి వివాహమునకు 
సమ్మతింప నా రాట్నము సాక్షిగాను. 


కమ:- హుష్‌! ఊరకుండు యెవరో వచ్చుచున్నారు. 
పెర:- (ప్రవేశించి) అమ్మా! పంతులుగారేంచేస్తున్నారు? 
కాళిం:- మీ పేరు? 


పేర:- నా పేరా? నాపేరొక విధంగా గడచి చచ్చిందా? చిన్నప్పుడు పేరడని, పేరగాడనీ 
అనేవారు. కాస్త ముదిరిన తర్వాత, పేరన్ననీ, పేరయ్యనీ అంటూ వచ్చేవారు. 
ఇప్పుడిప్పుడు పేరిశాస్తుర్లనీ, పేరిభొట్లని, పేరావధాన్లని, పేరిచైన్లనీ అంటున్నారు. 
ఇకముందేమంటారో ఈశ్వరునికే తెలియాలి. 


కాళిం:- నాయనగారు భోజనము చేయుచున్నారు. అదిగో ఆకుర్చీపై గూరుచుండుడు. 


పెర:- (కూర్చుండి) అయ్యో! నా యిల్లు బంగారము కానూ! అప్పటినుంచి యిప్పటిదాకా 
భోజనమేనా! బజార్లో పంతులుగారికి కనుపించిన తర్వాత, పండా కొండయ్య 
యింట్లో బారసాల సంభావన పుచ్చుకొని, వీసిడు వంకాయలూ, విస్తళ్ళూ 
కొనుక్కుని, యిద్దరితో మాట్లాడి యింటికి బోయి, స్నానంజేసి, సంధ్యావందనం 


చెసుకొని, జపంచెసుకొని, దెవతార్చన చెసుకొని, భొజనం చెసి, పొడుం చెసికొని, 
కాస్త మంచి శకునం కనపడేవరకూ గడపలో నుంచొని, అయిసర బొ జ్జా అని 
అప్పుడు చక్కా వచ్చాను. అయితే, అమ్మా! మీరిద్దరూ? పురుషోత్తమరావు 
పంతులుగారి పుత్రిక లనుకుంటాను, అంతేనా? ఆం అదిగో! ఆ పోలికలే 
చెపుతున్నాయి! అయితే, మీ పేర్లేమమ్మా! 


కాళిం:- నా పేరు కాళింది, మా చెల్లి పేరు కమల. 
పేర:- ఏం చదువుకుంటున్నారు? 


కమ:- ఇదివరకు ఇంగ్లీషు, తెలుగు చదివేవారము. ఇప్పుడు హింది, సంస్కృతము 
చదువుచున్నాము. 


పేర:- ఓ యబ్బో! నా యిల్లు బంగారమైతే, నాలుగు భాషలే! అయితే ఆరుమోయన 
మేమయినా వాయిస్తారు? కమ:- (నవ్వి) హార్మోనియము కావలయును! ఆ 
వాయించగలము. 


పేరః:- అల్లికాా కుట్టూ - యివేమయినా చేతవునా? ఇదుగో? ఈ బ్రాహ్మడేమి, యిన్ని 
ప్రశ్నలు అడుగుతున్నా డనుకుంటారేమో? ఈ రోజులలో పెల్లి కుమార్తెలకు 
కావలసిన లక్షణా లివ్వే. అందుకోసము అడుగుతున్నాను. అరుగో పంతులుగారు 
వస్తున్నారు. చిటికెడు పొడుం పిల్చుకుని సిద్ధంగా వుంటాను. (అని యట్లు 
చేయును.) 


పురు:- (ప్రవేశించి) ఏమీ! పేరయ్యగా రెండలోనే వచ్చినారే. రవంతసేపు పండుకొని కాని 
రార నుకొన్నాను. (అనుచు నింకొక కుర్చీలో గూరుచుండును.) 


పెర:- సరిసరి యెంతమాట? తమ సెలవైనాక, తక్షణం చేతులు కట్టుకొని వచ్చి వాల్తాను 
గాని, నిద్రపోతానా! 


పురు:- అమ్మాయిలను జూచినారు గదా? వీరికే యిపుడు వివాహములు 
కావలసియున్నవి. అమ్మా! మీరిక భోజనమునకు వెళ్ళి మీయమ్మ నొకసారి యిటు 
పంపుండు. 


కాళి, కమ:- (లేచి నిష్క్రమింతురు.) 
పేర:- తమ గోత్రమేమిటి? 


పురు:- కౌశిక గొత్రము. 
మ:- ప్రవేశించును.) 


పురు:- ఇరుగో! ఈయనయే పేరయ్యగారు. పాపము, నామాటమింద పడక కూడ మాని 
చక్కవచ్చినారు. 


భ్రమ:- సంబంధము లెవ్వియైన సానుకూలపడు నన్నారా? 


పేరః:- అమ్మా! సంబంధాల కేమి లోటు? కో అంటే కోటి సంబంధాలు! అయితే సరా, వేలు 
పెట్టి చూపడానికి వెల్లిలేని సంబంధం సందర్భపడాలి. ఏం బాబూ! ఏమంటారు? 


పురు:- అంతేకాని, అసలు సంగతి మీతో జెప్పలేదు. నేను వరశుల్కము దూష్యమనే 
వాదములోని వాడను. ఈ దురాచారము మానిపింపవలెనని, యిప్పటికి ఐదేండ్ల 
నుండి పాటుపడుచున్న వాడను. ఈ కార ణములచేత నీ పిల్లలకు గట్నమిచ్చి 
పెండ్లి సేయుట కిష్టములేక ... 


పెర:- తెలిసింది తెలిసింది. అక్కడి కాగి, ఒక్క మాటకు సమాధానము చెప్పండి? పదేళ్ళ 
నుండి పాటుపడుతున్నారు గదా? యిప్పటి కొక్కరిచేత నయినా 
మానిపించగలిగారా? వట్టిది బాబూ! వట్టిది! మచ్చుకైనా మానేవారుండరు. వ్రేలెడు 
కుర్రవాడు కనబడితే వేలకు వేలు వేలం “పాడేటప్పుడు, వెత్రా, పిచ్చా, మానడానికి! 
ఇంత యెందుకూ? ఇదెవజకు కోర్ట దులో, ఇంత ఇన్‌కమ్‌టాక్సు యిస్తున్నామంటే 
ఘరానా. ఇప్పుడో - మాఅబ్బాయి. కింతకట్నం యిచ్చారంటే ఘరానా! ఈలాటి 
స్థితిలో ఎవరు మానుతారు! వద్దు బాబూ వద్దు! ఈ పిచ్చి మాత్రం యిక 
వీడిచిపెట్టండి. అమలాపురంలో, “వెనక, అయ్యగారి అంబయ్యేగారిల్లాగె కట్న 
మివ్వనని భీష్మించి కూర్చుండేసరికి కన్య సమర్హాడి వూరుకుంది! ఆపాటున, 
నలుగురూ ఆంక్షచెయ్యడం, ఆబ్రాహ్మణుడాపల్లనో బ్రహ్మసమాజిగాడి కంట గట్టడం, 
ఆపిల్ల కాపరానికి వెళ్లి అయిదుగురు బిడ్డలను కనడం యిన్ని జరిగాయి! 


పురు:- అట్ట యినంగట్నములేని సంబంధము కన్నొడుచుకున్నను లభింపదన్న 
మాటయేనా? 


పెర:- లక్ష యేళ్ళు తపస్సు చేసినా లభించదు. ఎవరైనా తేగలిగితే కుండనాలు 
పెట్టుకుందామని కుట్టు పెంచుకుంటూ వున్న నా చెవులు కుదుళ్ళలోకి 
తెగగోయించుకపోతాను! ఇంతెందుకు పెద్ద పెద్ద లిప్పుడు బేరాలతో పనిలేకుండా 
బల్ల మీద రేట్లు రాయించి, బయేట తగిలిస్తున్నారు. వెంగలేటివారు 
వేయిన్నూటపదహార్లు, రెటూరివారు రెరడు వెల్లు, ముంజాలూరివారు మూడువేలు, 


నందరాజువారు నాలుగువిలు, అయ్యంకివారు అయిదువెలు, చింతలూరివారి 
చిన్నవాడు తూగినన్ని రూపాయలు ఎవరి మట్టుకు వారీవిధంగా యేర్చాట్లు 
చేసుకుని కూర్చున్నారు. ముందుముందు చీట్ల ముద రెట్లువ్రాసి షాపులలో వస్తువుల 
కంటించినట్టు పెళ్ళికుమాళ్ళ ముఖాలకు అంటిస్తారని కూడా అనుకుంటాను! 


పురు:- రామరామా! రానురాను దేశ మే స్థితిలోనికి వచ్చినది? 


పేర:- అయ్యా! మీరు దీనికే ఆశ్చర్యపడుతున్నారు. కట్నాల తమాషా కమ్మవారిలో 
చూడాలి! వారిలో నల్ల బంగారమే కాని తెల్లరూపాయలు పనికేరావు. ఆ 
నల్లబంగారం కూడా యకరాల లెక్కపోయి పుట్టలెక్కలోనికి దిగింది. పదిపుట్ల 
భూమికి వచ్చినవాడు పనికిమాలినవాడే? ఈ మధ్యనో యీత మొద్దుకు ఇద్దరు 
భార్యలుండగా ఇరవైపుట్ల భూమితో ఇంకో పిల్లను కట్టబెట్టారు! నాలుగురోజుల 
క్రిందట నలభయ్యారెళ్ళ నలుగురి బిడ్డల నాలుగో పెళ్ళి పెళ్ళికొడుకుకు నలభై పుట్ల 
యీనాంభూమి, నలభై వెయ్యినూటపదహార్ల రొక్కమూ, నలభైతులాల గోపతాడు, 
నాలుగుతులాల చుట్టూ, నాలుగుజతల యెడ్లూ, రెండు బళ్ళూ, పదివందల గజాల 
పాటిమన్నూ ముప్పయిబళ్ళ ముక్కిన పెంటా సమర్పిస్తూ వియ్యపరాలికి 
ఆరుపాడిగేదెలూ, వియ్యంకుడి కైదుబళ్ళ గోగునార యిస్తె పుస్తె ముడేశాడు! 
విన్నారా? 


గీ. బ్రాహ్మణులయింటం దొలుందొ ల్తం - బ్రభవమొంది 
కోమటింటను ముద్దులు గొనుచు. బెరిగి, 
కమ్మవారింట పెళ్ళునం గాంపురంబు 
సేయుచున్నది కట్నంపుంజేడె నేండు. 


భ్రమ:- సరి కాని సంబంధము లేమున్నదో చెప్పినారు కారు. 


పేర:- అలాగైతే, సంబంధాల విషయంలో మీ యభిప్రాయము ఏమిటో సంగ్రహముగా 
ముందు సెలవివ్వండి. మీకు కావలసింది: చదువా? చక్కదనమా? సంపత్తా? 
సంప్రదాయమా? లేక చదువూ సంప్రదాయమా, సంప్రదాయమూ సంపత్తూ; 
సంపత్తూ, చక్కదనమూ, చక్కదనమూ చదువూ, చదువూ సంపత్తూ, ఈవిధంగా 
వుండవలెనా? 


పురు:- నాకేమో చదువు, సంప్రదాయము వీనిపై నున్నది. దానికేమో చక్కదనము, 
సంపత్తు వినిపై నున్నది. మీరు మా యుభయుల కోరికలు తీలునట్లు చూడవలెను. 


పెర:- అంటే నాలుగూ వున్నవాడు కావాలన్నమాట. కాని, నాలుగూ వున్నవాణ్ణి నేనుగాక 
సరిగదా నన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా తేలేడు! ఏమంటారా? వారాలు 


చెసుకున్న వాజెమ్మకుగాని చదువబ్బదు; పరువల్లని పినాసికికాని భాగ్యం పట్టదు! 
ఇట్టి స్థితిలో, నాలుగూ వున్నవాణ్ని తవడానికి నాతరమా, నాయబ్బతరమా? బ్ర భమ: | 
అట్ల “* యినచో, నేటి స్థితినిబట్ట్‌, నేను గోరినవే ముఖ్యంగా జూడదగినవి. 
ఏమనెదరు? బియ్యే" ప్యాసయినవా రుద్యోగములు లేక పిడరు 
గుమాస్తాపనికోసము పిచ్చెత్తినట్లు తిరుగుచున్నారు! ప్లిడర్లు బోణీలేక, వీసెడు 
వంకాయల ఫీజునకు విలేజి కోర్టులకు సిద్ధపడుచున్నారు! చదువుల సంగతి యీ 
సరణిగా నున్నది. ఇంక సంప్రదాయము సేంగతి చూచినచో అయిన కుటుంబము 
అడుగునయుడినవి. కాని కుటుంబములు గణనకు వచ్చినవి! ఇంత యేల! నిత్యము 
మనము: చూచు నిర్భాగ్యులలో జాలమంది సంప్రదాయ కుటుంబములలో 
జన్మించిన వారే! ఏమి లాభము! సంపత్తులేని కులీను(డు శృశానములోని తులసి 
మొక్క వంటివాడు! కాబట్టి ఈ దినములలో నింత కలిగిన సంబంధమే 
యాలోచింపందగును. 


పేర:- అమ్మా! మీ మాటలు నాకు అరటి పండొలిచి చేతిలో పెట్టినట్లున్నాయి. కాని 
కలిగినవారి కోసం చూస్తే కట్నం కాస్త హెచ్చు కాకమానదే? నిన్నగాక మొన్న నీళ్ళ 
కావిళ్ళ నీలకంఠం గాడి కొడుకుకు వెయ్యిన్నూటపదహార్లు రొక్కం, వెండి కంచం, 
వెండి చెంబులు, బంగారం భరువు, పట్టు తాబితా, రిస్టువాచీ, సిగరెట్ల కేసూ ఇంకా 
ఏమిటో వాటిపేర్లు నాకు తిన్నగా రావు. 'బ్యాట్టట, సెల్ఫు షేవింగ్సు రేజరట, ప్యాకెట్టు 
టాయిలెట్టు బాక్సట, వ్యాసలైను సీసా అట; వల్లకాడట, యిన్నిస్తే పుస్తె ముడేశాడు. 
గొప్పవారీమాట చెప్పవలసిం దేముంది? 


భ్రమః- సరే కానిండు, సమయమును బట్టి నడువక తప్పునా? 


పేర:- అయితే యింకేమీ! ఆపాటి ధైర్యమిచ్చారంటే కొండమీని కోతిని తేగలను. ఇదుగో 
ఇప్పుడు చెపుతాను వినండి. మంత్రిప్ర్సగడ మాధవరావుగారి పిల్లవాడికి 
మాన్యాలమీద రెండువేలు వస్తాయి. మాటాడమంటారా? 


భ్రమః:- ఆ పిల్ల వానిది అడ్డతలండీ! 


పేర:- అయితే పోనివ్వండి. పచ్చమట్ట బాపిరాజుగారి పిల్లవాడికి పన్నెండు వందలు 
వస్తాయి. ప్రేమరీ పెసయ్యాడు. కుదర్చనా? 


భ్రమః-రంగు. పేర:- రంగుకేమీ రాజా రంగు. అంత యెరుపూ కాదు. అంత నలుపూకాదు, 
చక్కని చామనచాయ. 


భ్రమ:- చామనచాయ యిప్పటివారికి సరిపడుట లేదండి. 


~ 


పర:- అలారైతె నాదెళ్ళవారి పిల్ల వాడు మి నాకాని కాగుతాడు. పచ్చిగా పనసపండు. 
నలుగు రన్నదమ్ములు. నలుగురకూ నాలుగైదువందలు రెండువేలు వస్తాయి. 


భ్రమః:- అబ్బే! ఐదువంద లీదినములలో నొక యాదాయమా? 


పెర:- ఐతే, ముంజులూరి ముత్తయ్యగారి దత్తపుత్రుడికి మూడువేలు వస్తాయి. ముఖం 
చంద్రబింబాన్ని మించి వుంటుంది. 


భ్రమ:- అవునుగాని అతడు మా పిల్ల కంటె ఆరంగుళాలు పొట్టి? 


పురు:- ఓసి, నీ యెంచుబడి యేట గలియా! ఈ విధముగా నెంచుటకు మొదలు పెట్టినచో 
లోపము లేనివాడు లోకములో నుండునా? 


పేర:- బాబూ! యింకా యేం చూశారు! ఇతర్ల తో పోల్చిచూస్తే యా యమ్మ చాలా మెరుగు. 
ఒక్కొక్క ఇల్లాలి సంగతి చూస్తే వొళ్లు మండిపోతుంది! సర్వవిధాలా నచ్చిన 
సంబంధమెమైనా వచ్చి యడిగినప్పుడు వంకలు పెట్టడం, మించిపోయాక 
మిడకడం! 


భ్రమ:- అయ్యా! ఆండుపిల్ల లకు. గావలసిన హంగులు మగవారి కేమి తెలియును? 
ఆండుబిడ్డ పెండ్లి యన, మగవారికి అప్పుదిర్చుకొనుటం యని యభిప్రాయము! 


పేర:- అవునమ్మా! అవును అవశ్యం ఆలోచించవలసిందే కాని మీ మాటనుబట్టి, మీ 
మనసులో 'ఏదో సంబంధం తగిలే వున్నట్టు తట్టుతోంది. అట్టే మమ్మల్ని చంపక, 
అదేమో చెప్పితిరా బ్రతుకుతాం. 


భ్రమ:- (నవ్వి) బెప్పమనెదరా? సింగరాజు లింగరాజుగారి దత్తపుత్రుడు, నా బుద్ధికి 
రవంత నచ్చినాండు. 


పురు:- ఆ పిల్లవాండాలోచింపం దగినవాయడే. స్కూలు ఫయినలు చదువుతున్నాండు, 
చూపరి, నడతగూడ నాణమయినదె యని విన్నాను. కాని, రెండు సందేహము 
లున్నవి. మొదటిది యేబదియవ వడిలో మూ(డవపెండ్లి చేసికొన్న మూఢునితో 
సంబంధము చేయనాయని. రెండ వదిపిల్లవానికిం పదునారెండ్లకు బయినుండవు. 
వరహీనమగునేమోయని. 


పేర:- మీ రెండుసందేహాలూ మినహాయించ తగ్గవె, ఏమంటారా? దీపం పెట్టే దిక్కు 
లేనప్పుడు థి గడ్డి కరవక యేం చేస్తారు? ఇక వరహీనం మాటా? ఆ పిల్లవాడికి, 
మన పెద్దమ్మాయికి ఒకటి కాదు రెండా కాదు మూడేళ్ళు తేడా! ఇంకా 


ళా ~ ~ ~ 


వరహినమిమిటి? కొముట్టలొ యిప్పుడు కొంచెం పెద్దపిల్లలను కూడా చెస్తున్నారు. 
అంతగా చాదస్తులెవరైనావుంటే అబ్బాయి కధికమాసాలు  చేర్చీ, అమ్మాయికి తగ్గించి 
సరిపుచ్చుకొంటున్నారు. అందుకూ వప్పరనితోస్తే జాతకాలు ఫిరాయిస్తున్నారు. 
ఇన్నెందుకూ? 


గీ. వయసుతోడనే బనిలేదు వావితోడ 
సంతు బనికల్ల -దరయ నొల్ల 
రింటి పేరును: గోత్ర, మింకేదియు? గూడ; 
ఆస్తియొక్కటియే ౦ యిపు డన్నిటికిని. 


భ్రమః:- అన్నట్టు మజచినాను వారికిని నాకు మూడేండ్ల తేడా! 
పేర:- అవునుగదా? యింకేమీ? 


పురు:- సరే యిక నా సందేహములమాట విడిచిపెట్టి, ఆ సంబంధము పెద్దమ్మాయి 
కాలోచింపుండు. 


పేర:- ఆలోదించడాని కభ్యంతర మేమియులేదు. కాని లింగరాజుగారు మాత్రం లిక్కికి 
లక్కనే మనిషి. కట్నం దగ్గర కంఠానికి ముడి వుండదు. సరె, సర్వవిధాలా 
ప్రయత్నంచేద్దాము. అయితే అమ్మాయి లిద్దరికి బాలతొడుగు లేపాటి వుంటాయి? 


పురు:- వేయేసి రూపాయలకు వెలితియుండదు. అవికాక వారి బారసాలలనాండు వారి 
మాతామహుడు వారికి వ్రాసి యిచ్చిన పదేసి యెకరముల భూములవల్లను నైదేసి 
వందలు వచ్చుచున్నవి. 


పేర:- అలాగైతే యిక నంత భయపడవలసిన పనిలెదు. అమ్మగారన్నట్లు పెద్దమ్మాయి 
సంగతి ముందు తేల్చుకుని ఆ వెనుక చిన్నమ్మాయి సంగతి ఆలోదింతాము. (అని 
లేచును.) 


పురు:- మరల మీదర్శన మెప్పుడు? పేర:- రేపు దుర్ముహూర్తం పోగానే లింగరాజుగారి 
ఇంటికి వెళ్ళి, సంగతి సందర్భాలు చూచుకుని, సాయంకాలంలోగా వస్తాను. 


భ్రమ:- ఏమో, యేమి చేసికొని వచ్చెదరో పిల్లల వివాహము భారము మీది. మిమ్ములను 
సంతోష పెట్టు భారము మాది! 


పేర:- అమ్మా! ఆమాట మీరు వేరే సెలవివ్వాలా! కార్యమయిందాకా కన్ను మూస్తే ఇది 
గాయిత్రి గాదు! శలవు! 


(తెరపడును.) 
ఇది ప్రథమాంకము. 


నం చాలా! 


ద్వితీయాంకము 


(ప్రదేశము : లింగరాజుగారి వ్యాపారపు గది) 
లింగ:- (ఆయాసముతో ప్రవేశించి) ఇన్‌! అబ్బా! 


చ. పిడుకలు వంటకట్టెలును, బీటలు, చేటలు, లెక్కచూచి, యే 
ర్పడ, పొయిబొగ్గులం గొలిచి, పాదుల కాయల నెంచి, దూడ పా 
ల్విడిచిన దాక నిల్వంబడి; వాకిటి కొబ్బరిచెట్ట కాయలన్‌ 
గడనమొనర్చి; యిప్పటికి గాలిడం గలీతి నింటి లోపలన్‌. 


ఇంక స్థిమితముగా గూరుచుండి, యీ పూటతో గాలదోషము పట్టు కాగితము 
లేమయిన( గలవేమో చూడవలెను. వాయిదా నోటీసులు వ్రాయవలెను. ఈ పూట కోర్ట రులో 
హీరింగు లేమున్నవో చూడవలెను. దేనిపట్ట రవంత యేమటినను దెబ్బ తినక తప్పదు! 
పనివచ్చినచో ప్రాణములనైనం బోనీయందగునుగాని పయిన సొమ్ము పోనియంగూడదు! 
ప్రాణములలో నేమున్నది? గాలియేగా! పైకమట్టిదా! ప్రపంచమంతయు దానిలో నున్నది! 
కనుకనే, "ధనమూల మిదం జగ"త్తన్నాండు. 


సీ. కులలోప, గుణలోపములు మాపుకొనుటకు 
ధనము ప్రధాన సాధనము నేడు 
వరకట్నములకు సభాకట్నములకును 
ధనము ప్రధాన సాధనము నేడు 
మున్సిపల్‌, లోకలు బోర్డన్‌ యెన్నికలకు 
ధనము ప్రధాన సాధనము నేడు 
మడులు మాన్యములు. గొంపలు వచ్చిపడుటకు 
ధనము ప్రధాన సాధనము నెండు 


అట్టి ధనమును దన పాడు పొట్టకొ అకో, 
బట్ట కొఖికో, లంక పొగాకు చుట్టికొజకో, 
వెనుక ముందులు చూడక వెచ్చపెట్టు 
నిజముగవారు మతిలేని వారు కాం! 


భాగ్యము పెరుగుంటకు బహుప్రజ్ఞలు కావలెను. 


సి. తలలు మాజీచియొ, మూటలు విప్పియె, కొల్ల 
గొట్టియో సిరి కూడంబెట్టవలయు 
ఆస్తులనెల్ల భార్యల పేర వ్రాయించి 
మాయ దివాలాలు -తీయవలయు 
వడ్డికి వడ్డి, యా వడ్డికిం బైవడ్డి 
పెంచి గిజా యనిపించవలయు 
రాత్రులు మేల్కొని రామకీర్తనలను 
పాడుచు. గొంపం గాపాడవలయు 


అప్పుగొన్నవారి యాస్తులెల్లను వచ్చి 
పడెడుదనుక నిద్ర విడువవలయు, 
దొంగ లెక్కలుంచి దొరల కంటను దుమ్ము 
గొట్టి పన్ను మాన్ఫుకొనగవలయు. 


పెక్కు మాటలేల... 


SOI బ్రతిష్టయు( బాటింపంారాదు 

పొట్టకేమియు( గర్చు పెట్టరాదు 

బంధువు లేతేర( బల్కరింపరాందు 
వేజు విస్తరి యింట వేయరాదు 

కష్టజీవులంజూచి -కటకటపడరాదు 
త్రిప్పక తన యప్పు తీర్చరాదు 

దార కేనియు పెట్టె తాళ మీయగరాదు 
వేయి కల్లలకేని వెబివరాదు 


ఇన్ని విధముల గాపాడకున్న ధనము 
దక్కనేరదు; ధనముచేం దక్క నింటం 
బెత్తనము లేదు! బయటను బేరు లెదు! 
పలుకుబడి లెదు! బ్రతికిన ఫలము లేదు. 


ఎెర్రివెకటాయలు! పత్రికలనియు, బరిశోధన లనియుం సంఘ సంస్కరణము లనియు, 
సహాయ నిరాకరణము లనియు, స్వరాజ్యమనియు, చట్టు బండలనియు, పనిలేని 
గొడవలు పయింబెట్టుకొందురు. కాని వడ్డీలు పెరుగుటకు వాటమైన సాధన 
మొక్కరును జూడరు? 


ఆ. కలుపు పెరుంగునట్లు; -కంచెలుం బాదులు 
పెరుగునట్లు నాచు పెరుంగునట్లు; 
వడ్డి పెరి(గనేని వహ్వా! యదృష్టము 
పండె ననగ నిండ్లు నిండిపోవె! 


వాస్తవమునకు వడ్డీకి సాటియైనది మరియున్నదా? 


ఆ. నిజముకన్న గల్ల నిశ్చయంబుగం దీపి 
బిడ్డకన్న ముండ బిడ్డ తీపి 
కరము, వేతనంబు “కన్న లంచము తీపి 
వసుధ, మొదలుకన్న వడ్డి తీపి! 


(అంతలో స్మృతి నభినయించి) అన్నన్నా యెన్నడునులేని దీవూట ప్రాతఃకాల 
లక్ష్మిప్రారనము మాట పరాకు పడితిని గదా! (అని చెంపలు వైచుకొని, యినుపపెట్టె 
యెదుట నిలిచి చేతులు జోడించి) 


దండకము: భగవతీ! భాగ్యలక్ష్మీ! ప్రణామంబు! నీ దాస దాసానుదానుండ. 
నిపాదముక్తుండ, స దివ్యరూపంబె నిత్యంబు భావింతు, నీదివ్య నామంబె 
నిక్కంబుగా నిద్రలోగూడం జింతింతు, నాదిక్కు, నామ్రైక్కు నా యండ, నా దండ 
నీవే సుమా! “భార్యయుం, గీర్యయుం; బిడ్డలుంగిడ్డలు; దేవుడుం, గీవుడున్‌; 
మోక్షముం, గీక్షమున్‌; సర్వమున్నివె! సత్యంబు! “నీకై నిరాహారినై యుందు, 
నీకైనిశల్‌ నిద్రమాన్కొందు, నీకై శరీరాభిమానంబు వర్ణింతు, నీకై యసత 
ప్రమాణంబు లెన్నేనియు గావింతు నీయాన! ఈపెట్టెయే ని పవిత్రాలయం; న 
యర్బకుండన్‌; యధథార్థంబుగా నాదు ప్రాణంబులెనీదు పూజాసుమంబుల్‌; శరీరంబె 
నైవేద్య కుంభంబు, నాయింటనేయుండి, నాపూజలం గొచునే యింటికే 
నంపినంబోయి యా యిల్లు మట్టంబు గావించి నా ఇంటికిం దెచ్చినాకిచ్చుకే 
చుండంగదే కన్నతల్లీ! నమస్తే | నమస్తే ! నమః. ఘంట:- (ప్రవేశించి) బాబూ! పది 
కావచ్చింది. వంట సామానిస్తారా! 


లింగ:- నీవంట వల్లకాడుగాను! నీకింత తిండియేవ యేమిరా! ధనుర్మాసము దప్పళమున 
కెవరైన పిలుతురెమో కాసింతసేపు కనిపెట్టగూడదా? 


ఘంటః సరే, మీ యిష్టం. రాత్తిరి పద్దులు రాసుకుంటారా? 


లింగ:- అదిగో ఆ మాటన్నావు సరి! (అని డసుకు పెట్టె దగ్గణం గూరుచుండి, పద్దుల 
పుస్తకము పైకిందిసి) ఏది చెప్పు, బియ్య మెన్ని? 


ఘంట:- మణిమెడు తక్కువ మానెడు. 

లింగ:- (వ్రాయుచు) వంటకట్టెలు? 

ఘంట:- మూడు. 

లింగ:- పిడకలు? 

ఘంటి:- రెండు. 

లింగ:- నిప్పు పుల్ల? 

ఘంట:- నిన్న మధ్యాహ్నం చీల్చిన పుల్లలో నిలవ బాపతు సగం. 
లింగ:- ఉప్పు? 

ఘంట:- వుద్ధరిణేడు. 

లింగ:- చింతపండు? 

ఘంట:- నిన్న మధ్యాహ్నం పులుసుకోసము పి్‌సగ్గా నిల్వవున్న తుక్కు. 
లింగ:- ఉట్లేమి చేసినావు? 

ఘంట:- వుంచా నీపూటకు. 

లింగ:- మిరపకాయలు? 

ఘంట:- మూడు. 

లింగ:- మాగాయ? 

ఘంట:- అమ్మగారి కోటెంకా, అబ్బాయిగారి కో ముక్కాను. 

లింగ:- గంజి? ఘంట:- గరిటెడు మీకూ, అరగరిటెడు అబ్బాయిగారికి పోశాను. 
లింగ:- మిగిలింది? 


ఘంట:- చద్దన్నాల్లో సరిపెట్టాను. 


లింగ:- నివ? 
ఘంటి:- బజార్లోంచి బంగాళాదుంపల కూర తెచ్చుకున్నాను. 


లింగ:- ఏడిచినట్లే యున్నది. కాని యెన్నడు నీలాంటి విశ నింటికి గొనిరాకు! ఆవాసన 
తగిలి అబ్బాయికూడా పాడుకాంగలడు! తెలిసినదా? ఇదిగో కరివేపచెట్టు మీంద కాకి 
గూడు పెట్టినది. ఇంతలో డొకినితో దానిని బడద్రోసి ఈ పూంట "పొయిలోనికి 
సిద్ధము చేసీకో. కరివేపమండ రాలినచో కడుపు చీల్చెదను సుమా! 


ఘంట:- రామరామా! పక్షిగూడు పడగొట్టడం పాపం కాదండీ? 


లింగ:- పాప మేమిటి నీ బొంద! ఖరసంవత్సరములో మా ఇంటి వంటంతయు 
కాకిగూళ్ళతోనే వెళ్ళిపోయినది. 


ఘంట:- ఇదేమిటండీ! యింత ఘోర మెక్కడా చూళ్ళేదు. ఇల్లాంటి పనులు మాత్రం 
ఇంకెప్పుడూ చెప్పకండే. (నిష్భృమించును.) 


లింగ:- దరిద్రపు గుంకలకు ధర్మపన్న( ములు మెండు! ఆ వాజి వన్నెల విసనకర్ర 
యిగుటంబట్టి వంటకుంకలను బెట్టుకొనక వల్లపడకున్నది. కుర్రవానికి వివాహమై, 
యా కుర్రది కాపురమునకు వచ్చువీజికు నీకుంక కుద్వాసన చెప్పుటకు వీలులేదు. 


బస:- (ప్రవేశించి) నాన్నా! అమ్మకు మొన్న బండికట్టినవాడు అద్దెకొణకు వచ్చి 
యజచుచున్నాడు. 


లింగ:- ఇంటిలో లేరని చెప్పకపోతివా? బాబూ! పదునారేండ్లు పయింపడినవి ఇప్పటికైన 
నీకీపాటి యూహ పుట్టలేదేమిరా? 


బస:- ఉండంగా లేరని చెప్పుట కూహ యెందులకు నాన్నా? అబద్ధమాడంగూడదని మా 
టీచర్లనేక పర్యాయములు చెప్పినారు. 


లింగ:- మీ టీచర్లిట్టి మెట్టవేదాంతములు కూడంజెప్పుచున్నారుగా? సరే, యిశనేమి 
చదువు సంగతి చక్కగానే యున్నది! 


బస:- ఫవుంటెను పెన్నుకుం బయిక మిచ్చెదవా? లింగ :- బాబూ! కానికి. గలము 
వచ్చుచుండంగా ఫవుంటెను పన్ను యెందులకు పనిలేక? అంతగా మనసైనచో 
అలుక పాన్సుమీ(ద అన్నిటితోపాటు ఫవుంటెను పెన్నుగూడ నత్తవారినడిగి 
పుచ్చుకొనవచ్చును. గాని బండివానికేదో చెప్పి పంపివేయుడు. 


బస :- అదిమాత్రము నావల్ల గాదు! (అని నిష్క్టుమించును.) 


లింగ :- ఆ వన్నెల విసనకర్ర సంగతి యీ విధముగా నున్నది. యీ పాడుకట్టె సంగతి 
యీవిధముగా నున్నది! పాడు టీచర్లు కుట్టవాండ్రను పాడుచేయుచున్నారు! 
పయిగా కలము క్రిందను, కాగితముల క్రిందను ఖర్చుపడుచున్న డబ్బునకు లెక్కయే 
లేదు! కనుకనే గాంధిమహాత్ముడు చదువులకు స్వస్తి " చెప్పింపుమన్నాడు. 
దవాహమగువటికును- వినీని మాన్పించుటకు వీలులేక చూచుచున్నాను. ఇదెమి 
ప్రారబ్దమో యీ దినములలో కాలేజికి వెళ్ళుచున్న వానికిగాని కట్నములబిగువు 
లేకున్నది! ఈ కసుగాయ కుంకను కట్నములకొజకు గాకంగతుల కొజకుం 
బెంచుచున్నానా! నా మొదటిపెండ్లికి రెండువేలు, రెండవపెండ్లికి నాల్గువేలు, 
మూడవ పెండ్లి కెనిమిదివేలు మొత్తము పదునాలుగువేలు వచ్చినవి. ఈ కుంకకు 
గూడ నిదేవిధముగా వచ్చునని యాశ. ఇదేమి పాపమో ఇంతవజకు వేయి, 
రెండువేలు ఇచ్చెదమనెడివారే కాని పట్టుమని పదివేలీయ(గలవా రగపడలేదు! 
నియోగ మంతకంతకు నిర్భాగ్య యోగమయి పోవుచున్నది! ఎవరు చెవుమా 
వచ్చుచున్నది! చవటకుంక, తలుపుతీసి చక్కబో యినాండు కావలయును! 
బండివాడో పరదేశ బ్రాహ్మణుడో యైయుండును! కానిమ్ము గది తలుపుమూసి, 
యేమియు నెత్తుకొనిపోకుండ, కంతలగుండాం గనిపెట్టెదను. (అని లేచును.) 


పేర :- (అంతలో బ్రవేశించి) మహదైశ్వర్యాభివృద్ధిరస్తు! మనోవాంఛాఫల సిద్ధిరస్తు! రాజ 
ద్వారే, రాజ భవనే, రాజ సభే, రాజ సమీప, సర్వదా దిగ్విజయమనస్తు! 


లింగ :- ఏమీ! పేీరయ్యయే! ఏదో పనిమీద వచ్చినట్టున్నారే? 


పెర :- ప్రభువుల వద్దకు పనిలేన్దే రాగలమా? లింగ :- అట్లయిన గూర్చుండి అదేమో 
చెప్పుము. (అని కూర్చుండును.) 


పేర :- (కూర్చుండి తనలో) ఈ ముండాకొడుకుదగ్గర ముక్కు సూటిగా పోగూడదు. 
ముందీదారి త్రొక్కుతాను. (పయికి) చెప్పుట కేముంది? పష్టుకళాసు పద్దుమీద 
బదులు కావలసి వచ్చాను. 

లింగ :- ఎవరికి? ఏపాటి? 

పేర :- ఎవరికో తర్వాత చెపుతాను. బదులు కావలసింది పాతిక వేలు. 

లింగ :- వడ్డి యేమయిన వాటముగ వేయించంగలవా? 


పేర :- వడ్డీకేం? వాజిబీ ప్రకారం పుచ్చుకోండి. 


nm _ ~ 


లింగ :- వడ్డకి వాజిబి యెమిటి! ఆసామిని బట్టియు, ఆస్తిని బట్టియు, అవసరమును 
బట్టియు నుండును. నీతోడు, రూపాయ తొమ్మీదణాలకాని చొప్పున నిన్ననే ముప్పది 
వేలిచ్చాను. 


పెర :- అయితే కుదరదు. ముష్పావలా అంటే ముద్దుపెట్టుకుని ఇచ్చేవారున్నారు. సెలవు! 
(అని లేవబోవును.) 


లింగ :- ఆగు! ఆగు! అంత తొందర పడకూడదు. ఆస్తిమాట చెప్పవేమి? 


పే ర:- ఆస్తికేం! అవల్‌ రకం ఆస్తి. అరవై యెకరాల సర్వదుంబాలా యీనాంభూమి. పది 
యెకరాల బత్తానారింజతోట, ఆరెకరాల అంటు మామిడితోట, తొమ్మిదెకరాల 
తుమ్మబిడు, ఇదే ప్రథమ తనఖా. ఇక విడిపించుకునేది కూడా కాదు. 


లింగ :- సరే ముష్పావలార్థణా చొప్పున పయిసలు చేయుము. 


పేర : ముప్పావలార్థణా లేదు గీవలార్థణా లేదు. నా కమీషను దగ్గిర సలుపులు 
పట్టకపోతే రూపొయివరకూ రుద్దుతాను. 


లింగ :- నీ కమీషను మాట కేమి? నీ వెక్కడికిం బోదువు? నే నెక్కడికి బోదును? ముందు 
కాగితములు తెమ్ము, చూతము. 


పేర :- కాగితాలకేం! రేపిపాటికి కాకిచేత రప్పిస్తాను, (అని లేవంబోయి, మరల 
జతికిలబడి) అన్నట్టు అడగడం మరచాను. అబ్బాయికి యింకా వివాహం చేశారు 
కాదు. సమయము కాకనా? సంబంధాలు రాకనా? 


లింగ :- సంబంధములు రాకేమీ! సమాధానము చెప్పలేక చచ్చిపోవుచున్నాను. అన్నట్టు 
నీవు పెండ్లిండ్ల బేరగాడవు గదా! నీ యెరుకలో జక్కని సంబంధ మేదయిన 
నున్నదా? 


పేర :- చక్కందో గిక్కందో నాకు తెలియదు. మీకు సానుకూల పడుతుందో లేదో అంతకంటే 
తెలియదు. పడితే మాత్రం బంగారాని కెత్తు కెత్తయిన సంబంధం వొకటి సర్వసిద్ధంగా 
వుంది. 


లింగ :- ఎవరు వారు? 


పేర :- - పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారికి యిద్దరు కొమార్తెలున్నారు. బద్ద 
కుమార్తెకు పదమూడవయేడు. పక్వానికి వచ్చిన పండు! ముఖం ముద్దురోడు 


తూంటూంది. కళ్ళుచూస్త కడుపు నిండ వలసిందే! చక్కగా చదువుతుంది. 
లింగ :- సరేకాని కన్యకు గావలసిన చదువు, చక్కదనమువిగావు. 


గీ. తిండి యొకప్రక్క వెలితిగా: దినవలయు, 
చెప్పకయె యింటిపనులెల్ల. జేయవలయు, 
ఊరకే కొ ట్టైనను పడియుండవలయు, 
ఇట్టి కన్యను వెతకి గ్రహింపవలయు. 


పేర :- అలాగైతే మీరు చెప్పిన లక్షణాలన్నీ అచ్చంగా ఆ పిల్లవద్దనే ఉన్నాయి. మూడు 
మెతుకుల కంటె ముట్టదు. లేచింది మొదలు పరుండే వరకూ లెడిపిల్ల లాగు పని 
చేస్తుంది. 


లింగ :- ఇంతకును కట్నమేపాటి యాయగలరు? 


పేర :- అదిగో అక్కడే వుంది తంటా! ఆపిల్లలిద్దరకి వంటని వెయ్యేసి రూపాయలు 
బాలతొడుగు లున్నాయి. అయిదేసి వందలు వచ్చే మాతామహు డిచ్చిన 
మాన్యాలున్నాయి. అందువల్ల కట్నంలేకుండా చేసుకుంటామని కావలసినంత మంది 
కాళ్లకాడికి వచ్చి తిరిగి పోతున్నారు. లింగ :- అయితే పేరయ్య! ఆ పిల్ల యొంటిని 
అచ్చంగా బంగారపు తొడుగుండు(గాక అరువది పుట్ల మాన్యముండుగాక గౌరవము 
కోరువాం డెవ్వండైనం గట్నంలేని సంబంధముల కిష్టపడునా! 


పేర :- అలాగైతే, గౌరవార్థమని మెడలు విరిచి కాస్తోకూస్తో ఇచ్చే లాగు చూడాలి. 
ఏమాత్రం అనమంటారు? 


లింగ :- అసలు ఆయనకున్న అస్థియేమో చెప్పినావు కావు. 


పేర :- ఆయనకున్న ఆస్తి యేమిటో అందరూ యెటీగినదే. పది సంవత్సరాలు రెవిన్యూ 
యినిసిపిటరు పనిచేశారన్న మాటే కాని పయిసా పుచ్చుకొని యెరుగరు. ఈమధ్య 
నానుకోపరేషాన్ని నమ్మి ఆవుద్యోగానికి గూడా హస్తోదకాలిచ్చి హాయిగా రాట్నం 
ముందు పెట్టుకొని కూర్చున్నాడు. అయితే, పిత్రీయం బాపతు పదియెకరాల 
భూముంది. పన్నులు పోగా పదియెకరాల వల్లా పదిపదులు నూరుబస్తాలు 
వస్తాయి. వారు కాపురంవున్న మేడ వుంది. 


లింగ :- అట్టయినచో, నటువంటి పెద్దమనుష్యులను మనమంత యిబ్బంది పెట్టుట 
న్యాయము కాదు, ఆ మేడ వారుంచుకొని ఆ పదియెకరముల పొలమును మనకు 
వ్రాసి యిచ్చి అందము కొజికు వేయిన్నూటపదార్లు రొక్కము, వెండిచెంబు, 


వెండికంచము, వెండీ పావకొళ్ళు, ఐదుదినముల నైదు పట్టుతాబితాలు 
ఇటువంటివి మాత్రమిమ్మనుము. నా బారీతనము బాగుగ నున్నదా? 


పెర :- బాగేమిటి బంగారు తునక లాగుంది! కాకపొతే, కార్యమయిన మర్నాటినుంచి 
వారు అన్నమో రామచంద్రాయని ఆవీధినీ, యీవిధినీ అడుక్కు తినవలసి మాత్రం 
వుంటుంది! బాబూ! మీ బేరము కుదిరేబేరము కాదు! సెలవు పుచ్చుకుంటా. (అని 
లేవంబోవును.) 


లింగ :- (రెక్క పట్టుకొని) ఆగు ఆగంవోయ్‌! అన్నిటిలో నొక్కటే తందరా! నీ యభిప్రాయ 
మేమిటి? 


పేర :- వేయిన్నూట పదహార్ల కయితే వెంటనే కుదురుస్తాను. అంతకు పయినైతే ఆ 
సంబంధం మికు దక్కదు. లింగ :- సరికాని ఈ పిల్ల వాని క్రింద నా కెంత 
సొమ్మయిందో యెరుంగుదువా! తృప్తిగా వారివల్ల రాంబట్టి 'తృణమో కణమో నావల్ల 
దినవలెనేగాని నీ సొమ్మే పోయినట్లు నిగీడెదవేమి? పురుషోత్తమరావుగారు 
నాకంటె బూర్వపుం జుట్టమా యేమిటి నీకు? 


పేర :- ఆలాగన్నారు గనుక, అసలు సంగతి మనది చేస్తాను వినండి. ఆయన కట్నంలేని 
సంబంధం ఖాయం చెయ్యాలని ఆలోచిస్తున్నారు. నా బలవంతం మీద మహా పెడితే 
రెండువేల కంటె పట్టరు. అందుచేత మనం కొంచెం మారుత్రో వ తొక్కాలి. ఆయనతో 
కట్నం మాటేమీ కచ్చితంగా చెప్పక మంచిరోజు చూచి మాట్లాడే నిమిత్తం మన 
ఇంటికి తీసుకువస్తాను. సరిగా ఆ సమయానికి వివాహాల వీరయ్యగాడు వచ్చి, 
వేలం పాటలోకి దెంచేలాగు ఏర్పాటు చేస్తాను. ఆపాటలో పంతులుగారి కావేశం 
ఎక్కించి మూడువేలవరకూ పాడిస్తాను. నా  కేమిస్తారో న్యాయంగా సెలవివ్వండి! 


లింగ :- ముష్టి మూడువేల కోసమిన్ని ముచ్చటలా! ఆ మూడువేలలోనే నీ ముడుపా! 
చాలు చాలు! అథమపక్ష మైదువేలయిన లేకున్న మనకాసంబంధ మక్కటజ లెదు. 


పేర :- అబ్బ, లింగరాజుగారూ! అసాధ్యులు గదా! సరె, చచ్చో ముతమారో అయిదువేలూ 
అనిపిస్తాననుకోండి. అందులో, అయిదువందలు నావి, మిగతవి మీవి. ఇష్టమేనా? 


లింగ :- అదిగో అదే పనికిరాదు! అందులో అజకాని బొట్రి కాగూడదు. నీ యైదువందలు 
నీవు పయిగా రాబట్టుకొనవలసినదే. 


పేర :- సరే, నా తంటాలు నేనే పడతాను. విరయ్యగాణ్ణి పంపుతాను గాని వాడూ మీరూ 
ముందు కాస్త కూడబలుకుకోండి. పని జరిగాక వాడికి పదిరూపాయలు మాత్రం 
పారవెయ్యండి. 


లింగ :- దానికమి, తరువాత నివొ, నెనో లేదనిపింతము లెమ్ము. 


పేర :- అన్నట్లు ఆభరణాల సంగతి చెప్పారు కారు. ఆభరణాల మాట చెవిన పడితేనేగాని 
ఆడంగులకు వేడే పుట్టదు. 


లింగ :- వెజ్రీవాండా! మా పిల్ల కు మేము వెలితి చేసి కుందుమా? అప్పు డడావిడి 
పడవలసి వచ్చునని అయిదువేల రూపాయల నగలు చేయించి సిద్ధముగా 
నుంచినాను. 


పేర:- సరే యింకేమీ. నాకిప్పటికి శలవు. (అని లేచి నిష్క్రమించును.) 


లింగ:- అన్ని విధములచేత నీబేర మనుకూలమయినదే. పదియెకరముల భూమియు. 
బదివేలు, బాలతొడుగు వేయి, కట్నము అయిదువేలు, మొత్తము పదునారు వేలు! 
లాంఛనము లనియు, గింఛనము లనియు లాగుట కింకను లక్షమార్గములున్నవి. 
ఆమీంద నలుకపాన్సున్నది. ఆ వెనుక, నాషాఢపట్ట్‌ యున్నది. ఆపైని గర్భాధానపు 
బెట్టున్నది! 


గీ. స్వామి కృపచేత నిది కొనసాగెనేని 
లాటరీలోనం బలె మంచి లాటువచ్చు; 
ఇంటిపనులెల్ల నేర్చిన గుంట కాన 
వెంటనే వంటవానిని గెంటవచ్చు. 


(తెర పడును.) 
ఇది ద్వితీయాంకము. 


—— లాలా! 


తృతీయాంకము 
మొదటి రంగము 


(ప్రదేశము: లింగరాజుగారి పడక గది.) 


సుభ :- (చదువుకొనుచుం ప్రవేశించి చటుక్కునయుస్తకము మూసి) సెబాసు వివాహమన్న 
నీ విమలా విజ యలదే వివాహము. సమాన వయోరూప సంపత్తిలేని దాంపత్య 
మేమి దాంపత్యము? 


చ. ధనమె ప్రధాన భూతముగ దంతము లూడినవానికేనియుం దనయ 
అంగట్టిపెట్టు తలిదండ్రులు హెచ్చగుచున్న ఇట్టి దుర్షినములలోన, 
నింటీగ, ద రిత్రియిం  జనియించుకంటె నిర్జన  వనవాటిలో, నజగ 
రంబుగ నేని జయింపంగా దగున్‌! 


ప్రాయముడిగిన ప్రారబ్ధమునకు దోడు, పిసినిగొట్టుపిను గుగూడ నగుచో నిశ 
జెప్పవలసినదేమున్నది! నాకు(బట్టిన యవస్థయె పట్టును! భగవంతుడా! తండ్రి! 
నా భర్తవంటి భర్తను మాత్రము పగవారికైనం బ్రసాదింపకుము? 


సీ. నగపేరు చెప్పిన నవ్వులం బుచ్చును 

కోకలు కొనుమన్న గొల్లుమనును 

పొత్తంబు దెమ్మన విత్తంబు లేదను. 
గాగిత మడిగినం గాక పడును 

విడియ మొనర్చిన విసవిసలాడును 
కాని పూవును గొన్న కస్సుమనును 

వ్రత మొనర్చెద నన వలవల యేడ్చును 
ముష్టి పెట్టిన నెత్తి మొత్తుకొనును 


పండుగకు పబ్బమునకై బిండి వంట 
మాట యెత్తిన బగ్గున మండిపడును 
కటకటా! యిట్టి మగనితో గాపురంబు 
సలుప శక్యమె యెంతటి సాధ్వికైన? 


ఇంతటితో దీజీనదా? 


ళా 


ల 


. జడవైచుకొన సాని పడుచువంటె యమం 
జిరగట్టిన బోకు మురె ననును 

వంటవానిం బిల్వ వెంట నేతెంచును 
పోలితో మాటాడ( బొంచి వినును 

చదివిన వ్రాసిన జగడమాడును, దొడ్డి 
లోని కగిన నను మానవడును 

గడపదాంటిన, వెన్క(గొడుకు నంపించును 
బాడిన సతి కిది కూడదనును 


ఇంటికెవరైన వచ్చిన వెంటబడును, 
తగునె యీ చేష్ట లన పెంకి దాన వనును 
కటకటా! యిట్టిమగనితో గాపురంబు 
సలుప శక్యమె యెంతటి సాధ్వికైన? 


ఇక సంసార సందర్భములు సరేసరి! 


సీ. పుడకలుం బిడుకలు బోషాణమున దాచి 

యెట్ట కేలకు లెక్క పెట్టియిచ్చు 

ఉప్పును బప్పు(దా నుండెడు గదినుంచి 
తులముల చొప్పున చూచిం యిచ్చు 

పెరటికూరల నెల్ల బెరవారి కమ్మించి 
యేర్చి చచ్చుం బుచ్చు నింటికిచ్చు 

వండినదెల్లం దా వడ్డించుకొ ని మెక్కి 
మిగతవారల కంట్లు - మిగులనిచ్చు 


తిరుగుచుండగనే యింటి దీప మార్చు 
బలుకుచుండంగనే గొంతు పగుల నార్బ్చుం 
గటగటా? యిట్టి మగనితో గాథురంబు 
సలుప శక్యమె యెంతటి సాధ్వికైన! 


లింగ :- (తెరలో) మావన్నెల విసనకటబ్ర యేమి చేయుచున్నది? 
సుభ :- ఏమి చేయుచున్నదా? ఉసూరుమని యేడ్చుచున్నది! 


లింగ :- (ప్రవేశించి) ఓసి! యెప్పుడు చూచిననెందులకో కొణికొణి లాడుచునే యుందువు. 
సంతోషముగా నుండు సమయ మెప్పుడే? 


సుభ :- చచ్చిన మజునాండు! 
లింగ :- నీవా, నేనా? 


సుభ :- మీకు: జావేమిటి! ఎన్ని కట్నము లందుకొనవలసి యున్నదో, యెందరి గొంతు 
లింకను గోయవలసి యున్నదో? 


లింగ :- కట్నములమాట కలకంఠు( డెరుంగునుగాని పెన్నిధివచ్చి నను నేనిక బెండ్లి 
మాత్రము చేసికొనను! బుద్ధివచ్చినది! 


సుభ :- దాని కేమిలెండు! కలిమినిబట్టి యెవరికో గంగవెర్రులెత్తక మానవు, సిగ్గు బుగ్గి 
చేసికొని మీరు సిద్ధపడక మానరు! 


లింగ :- సరే యదృష్టము పట్టినప్పు డాలో చించవచ్చును గాని, నా మ నీకింత: కొప 
మెందులకే? 


సుభ :- మీ మీందనే కోపము! నా తండ్రి మొర్రోయని మొత్తుకొనుచుండ ఆయన మెడలు 
విరిచి అన్యాయముగ నా గొంతుకోసిన మాయమ్మ మీద దప్ప నా కెవ్వరిమిందను 
కోపములేదు. 


గీ. విద్యయు, వయస్సు, పరువును విడిచిపెట్టి 
భాగ్య మొక్కటియే చూచి బడుగు పిసిని 
గొట్టు పీన్లునకుం దన కూంతు నిచ్చు 
తల్లి కుత్తుక తరిగినం దప్పు గలది! 


లింగ :- ఓసి! భర్తయన భగవంతుండుగదా! భర్త నిట్టి పాడుమాట లనవచ్చునని యే 
పుస్తకములో నైన నున్నదా? 


సుభ :- ఆలియన నర్ధాంగిగదా! అర్ధాంగి కన్న మైనంబెట్టక, కూడంబెట్టిన ధనము కూడం 
గొంపోయిన వారెవ్వరైన నున్నారా? 


లింగ :- ఆహాహాహా! అంటించినావే ముక్కకు ముక్క! వెర్రిదానా! గడించినవాండెవ్వండు 
కర్చుపెట్టి చచ్చినాండే? చూడు. 


స్స్‌ ప్రాయకంబుగ బెట్టు పాంతువాం డొక్కడు 
వరుస బండ్లను మెక్కు -వాండొకండు 
కష్టపడి గృహంబు గట్టువాండొ క్కండు 


య 


వసతిగ నివసించు వా(డొకండు 
ఆస్తికై వ్యాజ్యంబు లాడువాండొక్కండు 
వచ్చిన నది మ్రింగువాండొకండు 
కోరి ముండను బెట్టు కొనెడివాడొకండు 
వలపుకాండై పొందు వా(డొకండు 


అట్ల, ధనము కూర్చు నిట్టివాం డొక్కండు 
వడిగందగులబెట్టు -వాడొకండు 
ఇది ప్రపంచధర్య నరో పుట్టిన 
లీలగాదు దీని కల గోల? 

సుభ :- సరే కాని నా సమాధానము కూడ వినెదరా? 


లింగ :- అక్కరలే దక్కరలేదు. ఈ వితండవాదమున కిప్పుడు తీరిక లేదు. నీకొక శుభవార్త 
చెప్పిపోవలెనని వచ్చినాను. 


సుభ :- ఏమిటది? ఎవరైన బదులుకొరకు వచ్చుచున్నారా ఏమి? 


లింగ :- బదులుగాదు బండలుగాదే. అబ్బాయికి బిల్ల నిచ్చుటకై పెండ్లి కొడుకు చూపులకు 
వచ్చుచున్నారు. 


సుభ :- మనకు; బిల్లనిచ్చునంతటి మతిమాలినవా రెవ్వరబ్బా? 
లింగ :- ఎవరా? పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారు. 
సుభ :- ఏమిటీ? కాళిందినా? కమలనా ? 

లింగ :- కాళిందియో గీలిందియో నాకు తెలియదు. పెద్ద కొమార్తి. 


సుభ :- పేరుతో మీకేమిపని! కట్నము మాత్రము గళ్ళున పెట్టెలో బడిన జాలును! 
ఏపాటి? 


లింగ :- ఏమో వారియిష్టమె మిచ్చిననుసరే. 


సుభ :- అట్టయినంగాలమున కేదియో అంతరాయ మున్నదన్న మాటే! సరేకాని క్షారము 
చేయించుకొననే లేదుగద? 


లింగ :- అబ్బా, అగపడినప్పుడెల్ల క్షొరపుగొలయె కదా! నను జావంగానె సర్వస్వము ని 
క్షౌరముల క్రిందనే చెల్లును గాంబోలును! 


సుభ :- మీకా విచార మెందులకు? మీరు పోవునప్పుడు మీ యినుపపెట్టె మీ నెత్తి 
కెత్తెదనులెండు! లింగ :- ఆహా! అట్టి యవకాశమేయున్న నదృష్ట మేమనవచ్చును! 


గి. సంపద మహత్వ మెరుగని చవట బ్రహ్మ 
చావు లేకుండగా నేని సలుప డయ్యె 
చచ్చునప్పుడు వెను వెంట సకలధనము 
తీసికొనిపోవు విధమేని తెలుపడయ్యె. 


రండవ రంగము 
ప్రదేశము: లింగరాజుగారి కచేరి చావడి 


(ప్రవేశము: పురుషోత్తమరావుగారు, లింగరాజుగారు, బసవరాజు, పేరయ్య, వీరయ్య 
చాపలపైం గూరుచుండి) 


లింగ :- విన్నావా? మున్నంగివారికిని, మాకును మూడుతరముల నుండి సంబంధ 
మవిచ్చిన్నముగా సాగుచున్నది. మూర్తి రాజు పంతులు గారా సంగతులన్నియు 
నెత్తుకొని మూరెడుత్తరము వ్రాసినారు. అందుచేత నింత దూరమాలో చించవలసి 
వచ్చింది- 


వీర :- మూడు తరలానాటి సంబంధ మొకటేనా? మూడువేల రూపాయల కట్నమో! 
పేర :- వీరయ్యా! నీ గొడవ మా విపరితంగా వుందే! మూడు వేలు మూడువేలని 
యిక్కడికి ముప్పయిసార్లన్నావు. ముష్టి మూడువేలు మేరేకాని 


మేమివ్వలేమనుకున్నావా? లింగరాజుగారు! ఆ మొత్తం మే మే యిస్తాము. మా 
కింద ఖాయం! 


వీర :- అదేమన్నమాట? మీరథికంగా అన్నదేముంది? 
పురు :- అట్టయిన నింకొక యైదువంద లధికముగా నిబ్బెదము. 


~ 


విర :- మా పంతులుగారు మరియైదువందలు. 


పేర :- వొాయ్యోయ్‌? వద్దుసుమా వొద్దు! మా పంతులుగారి సంగతి తెలియక మాజోరుగా 
వస్తున్నావు! మాట దక్కదు సుమా. 


ఫిర;= పెరయ్యా నీ బెదిరింపులకు నేను జడిసీవాడ్ని కాను! మా పంతులుగారు పట్టమన్న 
మొత్తం వజకూ పెట్టిమరీ తీరుతాను. పురు :- (రోషముతో) సరే కానిమ్ము 
నాలుగువేల నాలుగు వందలు. 

వీర :- అయిదువందలు 

పురు :- ఆరు; రా యెంతవరకు రాగలవో రా. 

వీర :- రాక విడిచి పెడుతానా? యేడువందలు. 

పురు :- ఎనిమిది ? 

బస :- (తనలో) బాగు బాగు! ఫార్సులాగునే యున్నదే! 


గీ. పేకల నోకులం బాడు వీశ నడి బ 
జారులో గుడ్డలం బాడు సరణి; పెండ్లి 
కొడుకు నిటు మధ్య నిడి, కసి గొ, న్న యట్లు 
వేలముం బాడు టెన్నండు యెరుంగ |! 
లింగ :- వీరయ్య! విరిక్రింద ఖాయపరుప వచ్చునా! 
వీర :- అప్పుడేనా? అయిదువేలు? 
పేర :- (లేచి) బాబూ, యీ బేరం మనకు కుదిరేదికాదు లేవండి. 
పురు :- అయ్యా! సెలవు తీసుకొను మనెదరా? 


లింగ :- సందర్భము లన్నియు దమరు స్వయముగా జిత్తగించుచు నన్ను నెవ పెట్టుట 
న్యాయమా! 


పురు :- సరే మీ చిత్తము. (అని లేచి పేరయ్యత బైటకేగును) 


వీర :- కొంపతీసి, బేరం గోవిందా కొట్టదుగద? 


లింగ :- వెర్రివాండా! పరయ్య అంత పెయ్యమ్మ యనుకొంటివా? 
వీర :- నన్ను మెచ్చుకోరేం? నా పాఠం నేనెల్లా వప్పగించాను? 


లింగ :- నిత్యము గోర్టులలో బ్రతుకు ముండకొడుకవు; నీకిదిలెక్కా (అని యేదియో 
వ్రాయుచున్నట్లు నటించును.) 


బస :- (తనలో ) వీరి ప్రసంగంబట్టి వీరేదియో కుట్ర సాగించునట్లు కనబడుచున్నది. 
వీరయ్య ఫాల్సు పాటగాడై యుండును. 


కీల. హై (బయటను) పంతులుగారు! బహుదూరం వెళ్ళారు. ఇంతదూరం వెళ్ళడం 
నాకిష్టంలేదు. వెళ్ళకచేసేదీ కనపడలేదు. ఆ ఏల్నాటి శనిముండాకొడుకు లేకపోతే 
ఏంచక్కా ఫయిసలయ్యేది! చెరపడానికి చేటపెయ్యచాలును! నిజానికి నిలివెడు 
ధనమిచ్చినా యీపాటి పిల్లవాడు మాత్రం ఇక సందర్భపడడు. 


పురు :- పోనిండింకను రవంత దూరము పోయి చూతమా? 


పేర :- పోవుటకేం పోవచ్చును ఆ సులువు బలువు లాలోచించుకో వలసిన వారు మీరు. 
అమ్మగారితో ఆలోదింతా మంటే అవకాశంలేదు. మనం మళ్ళి వచ్చేసరి 
కీముండాకొడుకు మంగళం పాడేస్తాడు. 


పురు :- అనవసరమగు నాలస్యమె కాని అది మాత్రమెమి చెప్పం గలదు? ఇంకొక మాట 
యని చూతము రండు. 


పేర :- అయితే, ఒక పనిచెయ్యండి. ఆవెధవతో వేలంపాట నాకిష్టంలేదు. ఆఖరుమాటని 
యింకో ఐదువందలమాంతంగా పెట్టండి, దానితో దిమ్మతిరిగిందా, తిరుగుతుంది. 
తిరక్కపోతే, తిన్నగా ఇంటికి చక్కాపోదాం ఏమిశలవు? 


పురు :- సరేరండు, (అని పేరయ్యతో మరలలోపలికేగి) లింగరాజుగారు! మరియొక్క 
మాట యనిపోవుదమని మరల వచ్చినాను. ఇంకొక యైదు వంద లిచ్చెదము. 
ఇష్టమున్న మా క్రింద స్థిరపరువుడు, లేదా, యింతటితో మాకు సెలవు. 


లింగ :- మూర్తిరాజుగారి క్రింద స్థిరపరిచి నట్టుత్తరము వ్రాయుటకు మొదలు పెట్టినానే, 
సరే సమాప్తి కాలేదు కనుకీ దోషములేదు. ఏమి వీరయ్యా! విరి క్రింద స్థిరపరుప 
వచ్చునా? 


ఏర :- వారు నాకిచ్చిన వర్ది యెంతవరకొ, అంతవరకూ పాడాను. టెల్లిగ్రాపిచ్చి తిరిగి 
ఆర్డరు తెప్పించుకునేవరకూ ఆగండి. 


లింగ :- అదేమన్నమాట, అయిదు నిమిషము లాగను. పెద్ద మనుష్యుల కడ పేచీలు 
పనికిరావు! అయ్యా తమ క్రింద ఖాయము. 


పెర :- తథాస్తు! పంతులుగారూ! తమవద్ద పదిరూపాయలు లుంటే ప్రస్తుతము బజానా 
క్రింద జమకట్టించండి. 


పురు :- (రూపాయలు తీసి యిచ్చును) 
పేర :- తమరు కాస్త రసీదుముక్క వ్రాసి యిప్పించండి. 


లింగ :- అభ్యంతరమేమీ? (అని రసిదు వ్రాసి చదువును) "బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల 
పురుషోత్తమరావు పంతులుగారికి సింగరాజు లింగరాజు వ్రాసియిచ్చిన రశీదు. మీ 
కుమార్తె చ॥సౌ॥ కాళిందిని నా కొమారుడు చ॥ బసవరాజునకు చేసికొనుటకు 
అందులకై మీరు మాకు కట్నము క్రింద నైదువేల ఐదువందల రూపాయల రొఖ్కము, 
రవ్వల యుంగరము, వెండి చెంబులు, వెండి కంచము, వెండి పావకో ళ్ళు పట్టు 
తాబితాలు, వియ్యపురాలు, వియ్యంకుల లాంఛనలములు యధావిధిగా 
నిచ్చుటకును. ప్రతిపూట బెండ్లవారిని బ్యాండుతో బిలుచుటకును, రాక పోకలకు 
బండ్లు, రాత్రులు దివిటీలు నేర్పాటు చేయుటకును, రెండుసారులు పిండి వంటలతో 
భోజనములు, మూడుసారులు కాఫీ, సోడా, యుప్కా, యిడ్డెను, దోసె రవ్వలడ్డు, 
కాజా, మైసూరు పాకాలతో ఫలహారములు చొప్పున మా 
యిష్టానుసారమైదుదెనములు మమ్ము గౌరవించుటకును అంపకాలనాడు మాకు 
పట్టుబట్టను, మాతో వచ్చువారికి కుప్పాడ బట్టలు నిచ్చుటకును నిర్ణయించుకొని 
బజాన క్రింద పది రూపాయలిచ్చినారు. గనుక ముట్టినవి. 


"సింగరాజు లింగరాజు వ్రాలు" చాలునా? 


పేర :- చాలుబాబు! చాలు! మచ్చుకోసం దాచిపెట్టి తేవలసిన మతలబు! (అని రసీదు 
తీసుకొని పురుషోత్తమరావుగారి కిచ్చును.) 


పురు :- బావగారూ! మాకి(క సెలవా? 
లింగ :- చిత్తము, చిత్తము. తాతగారు పిల్లపేర వ్రాసి యిచ్చిన దస్తావేజొకసారి పంపెదరా? 


పురు :- అభ్యంతరమేమీ? అట్లే పంపెదను. 


(తెరపడును) 
ఇది తృతీయాంకము 


నం లాలా! 


చతుర్ధాంకము 
మొదటి రంగము 


కమ :-(కాగితము చుట్టకట్టిన ఛాయాపటము పట్టుకొని ప్రవేశించి) ఎప్పుడో మేడమీంది 
నుండి యేమరుపాటుగం జూచుటయే అని సూటిగ నెన్నడు( జూచియుండలేదు. 
అందువల్ల ముందుగానే నేను జూచి ఆ వెనుకక్కకుం జూపెద. (అని కట్టువిప్పి, 
పటమును బయిటికి దీసి, పరికించి) సెబాసు! చేసికొన తగ్గవాండే. 


ఉ. కన్నులు చాల పెద్దయవి; కన్సామలుం గడు దీర్చిదిద్దిన 

ట్లున్నవి; సోగయై తనరు చున్నది నాసికయున్‌, లలాట మ 
త్యున్నతమై యొసంగు, గురులొత్తనియే యనవచ్చు; జాలునీ 
వన్నెయు నన్నిటం దగినవాడె లభించెను నేంటి కక్కకున్‌. 

(బిగ్గరగా) అక్కా! అక్కా! ఒక్కసారి యిటు వచ్చితివా- నీకొక చక్కని తాయం చూపెద! 

కాళిం :- (చటాలునం బ్రవేశించి) ఏమా తాయము? 

కమ :- (పటమును దాంచి) ఒకచిత్రము చూపిన నా కేమిచ్చెదవే? 

కాళిం :- అబ్బా? చంపక అదేమో చెప్పవ? 

కమ :- చెప్పితినిగా చిత్రమని. 

కాళిం :- ఎవరి చిత్రము? 

కమ :- బావది! 

కాళిం :- ఏ బావది? 


కమ :- ఇంకే బావ! అయిదు వేలా అయిదు వందల బావ! ఇదుగో చూడు! (అని 
పటము. జూపంబో వును.) 


కాళిం :- (తొలగి) చాలు! చాలు! చూడనక్కరలేదు? చూచినందులకు గూడ 
సుంకమీయవలె నేమో! 


కమ :- సుంక మిచ్చియైనం జూడందగిన యందమే యక్కా! 


కాళిం :- అందమున కేమిలే అయిదు వేల అయిదువందల కిమ్మతు గల బొమ్మ కాపాటి 
యందమైన నుండకుండునా? 


కమ :- అంతబెట్టుకూడదక్కా! అరకంటనైన నీ యంద మొక్కసారి చూడుము! (అని 
మరల బటమును జూపంబోవును.) 


కాళిం :- (త్రోసివేసి తప్పించుకొని) అబ్బా! అంతకంతకు నీ యాగడ మధికమగుచున్నది 
సుమా! అంత యందగాండని తోచినచో హాయిగ నీవు పెండ్లి యాడుము! 


కమ :- జెనౌను! ఎక్కడ మగండు దొరకని యెడల నక్కమగండే దిక్కను సామెత యుండనే 
యున్నది గదా? ఇరువురము నింటంబడితిమి, ఇచ్చిన సొమ్మునకు వడ్డయైనం 
గిట్టించుకొందము. 


కాళిం :- లేదా యిరువురము నీళ్ళబిందెలు మోసి యింటి వెచ్చమయినం: గడుపుదుము. 
కమ :- హాయి హాయి! ఆముక్క యందముగా నున్నదె! 
కాళి :- సరికాని ఆ పటము నీకెట్లు వచ్చినది? 


కమ :- శుభలేఖలలో వేయించుటకై మొన్న మన ఫోటోలు తీసిన నరేంద్రునిచేత 
నాన్నగారు తీయించినారట. 


కాలి :- వ్యవహారమప్పుడే శుభలేఖల వణకు వచ్చినదా? 


కమ :- రాదా మరి? ముహూర్తమింక మూడు వారములే గదా యున్నది? అరుగో 
నాన్నగారు వచ్చుచున్నారు. 


కాళి :- (ఒక నిట్టూర్పు విడిచి, లోపలికి జక్కంబోవును.) 
కమ :- నాన్నగారు! నరేంద్రుడి ఫోటో యిచ్చి వెళ్ళినాడు. 


పురు :- (చూచి) సరే నీ యొద్ద నుంచుము. మీయమ్మ యేమి చేయుచున్నది? (అని 
పడక కుర్చీలో గూలంబడును.) 


కమ :- ఇదిగో యిచ్చటికే వచ్చుచున్నది. (అని నిష్కృమించును.) 


భ్రమ :- అదె మట్టున్నారు? ఎక్కడికి వెళ్ళినారింత సపయినది? పురు :- ఎక్కడికని 
చెప్పుదును. ఊరంతయు. దిరిగి వచ్చినాను. 


భ్రమ :- అంత త్రిప్పుట కిప్పు డవసర మేమి వచ్చినది? కమల సంగతి ప్రస్తుతం కట్టిపెట్టం 
దలంచితిమిగా! 


పురు :- అందులకు. గాదే, అప్పుకొజకు. కట్నము సొమ్ము, ముందు పంపినగాని 
కార్యసన్నాహ మారంభింపమని లింగరాజుగారు వర్తమాన మంపినారు. అందుచేత 
బదులుకొజకు బయలుదేరినాను. 


భ్రమ :- యెక్కడనూ జూడలే దెక్కడిదీ పద్ధతి. కట్నమన, కళ్యాణ సమయమున 
నిచ్చునది కాని లంచమువలె, రహస్యముగా నింటికి. దీసికొనిపోయి 
యిచ్చునదియా? 


పురు :- లింగరాజుగారి సంగతి యెరి(గగియు వెర్రిపడెదమేమి? ఐన న పాడుపని 
యందరిలో జరుగుట కంటె నిదే మేలు. 


భ్రమ :- అందుల కిప్పుడయిన పని యేమి? 
పురు :- అప్పు బుట్టుట యెంతకష్టమో అది తెలుసుకొనుటయైినది. 


సీ. మానాభిమానముల్‌ మాపుకోవలయును 

విసుగును 'గొపంబు విడువవలెను 

సమయంబు గనిపె ట్ట సంధింపవలయును 
త్రిప్పినట్లెల్లను దిరుగవలెను 

స్‌ దేవుయవని సేవింపవలెను 
ఇచ్చకంబుల మురియింపవలెను 

బ్రోకరు రుసుమును బొడిగింపవలెను 
దరి గుమాన్తాగానిం దనుపవలెను 


నాల్లు రెట్లిని యాస్తి కన్సఖుపవలెను 
క యెంతన్నం దలయొగ్గవలెను షరతు 
లేమీ కోరిన శిరసా వహింపవలెను 
పుట్టునెడ నప్పటికింగాని పుట్ట దప్పు. 


భ్రమ :- ఇంతకు, మన కెచ్చటనైనం బుట్టినట్టా? 


~ ~ 


పురు :- పుట్టనచో ని పురాణ మంతయు నెందులకు? ఆ పది యఎకరముల 
భూమిమీదను అయిదువేల కంటె నిచ్చువా రగ పడలేదు. భ్రమ :- మనకు 
గావలసిన దెంత? 


పురు :- అయిదువేల యైదువందలు కట్నము గదా? ఆమీంద వానికొక యైదువందలైనం 
గావలయును గదా? ఎటు జూచినా మొత్త మేడువేలైన లేకున్న కార్యము జరిగి 
గట్టున బడలేము. 


భ్రమ :- అందులకేమి యాలోదించినారు? 


పురు :- అయినమట్టున కమ్మివేయుటకు నిశ్చయించుకొన్నాను. కాని యది మాత్ర మంత 
పయిపయి నున్నదా? అమ్మబోయిన నడవి, కొనబోయిన కొజవి యన్నట్లు 
యేడువెల యైదువందలకన్న నెజ్జని యెంగాని పెట్టువా రగపడలేదు. పాపము 
పేరయ్యగా రీవిషయమునం బడుచున్న పాట్లకు మేరలేదు. 


భ్రమ :- అరుగో మాటలోనే యాయనయు వచ్చినారు. 


పెర :- (వగర్చుచు బ్రవేశించి) బాబూ, తమవద్ద శలవు పుచ్చుకొని ఇంటికి వెళ్ళేసరికి 
అదృష్టవశాత్తూ మా అల్లుడిపూట రైలులో వూడిపడ్డాడు. సందర్భవశాత్తూ ఇతనితో 
సంగతంతా చెప్పవలసి వచ్చినది. అతగాడు విని విని "మావా; అటువంటి 
గృహస్థుల కిలాటి సమయములో అడ్డుపడడం కంటె కావలసిన దేమిటి? ఇంకో 
ఐదువేందలు వేసి ఆ పొలం నా“పేర వ్రాయించం" డన్నాడు. ఆపాటున 
బ్రతుకుజీవుడా అని ప్రాశన కూడా చెయ్యకుండా పరుగెత్తుకు చక్కావచ్చాను. టమ 
శలవు? 


పురు :- సెలవున కేమున్నది? చెడి యమ్ముకొన్నను బది యెకరములకు( బదివేలయిన 
రాకపోదనుకొన్నాను. ఎక్కడను చిక్కనప్పుడేమి చేయగలము? పోనిండు, 
అన్యులకు బోవుటకంటె, మీ యల్లున కగుట నాకధిక సమ్మతము. దస్తావేజు 
వ్రాయుంపుండు. 


పేర :- దస్తావేజు వ్రాయించడమే కాదు, తక్షణం రిజిష్టరీ కూడా కావాలి. యేమో అతగాడికి 
మళ్ళీ యేం బుద్ధి పుట్టునో ఎవరు చెప్పగలరు? క్షణములో దేవతార్చన చేసుకొని 
చక్కా వస్తాను. తమరుకూడా భోజనము చేసి, దానికి సంబంధించిన కాగితాలన్నీ 
తీసి వుంచండి. శలవు. (అని పోవుచు దనలో) అదృష్టముగా యిది అధమం 
రెండువేలైనా లాభిస్తాయి. ప్రస్తుతం అల్లుడు పేర వ్రాయించి, పదిరోజులు పోయాక 
ఫిరాయించుకుంటాను. 


(నిషృమించును) 
పురు :- ఏమే స్నానమునకు లేవవచ్చునా? 


భ్రమ :- లేవవచ్చునుగాని యీ పది ఎకరముల భూమియుంబోయినచో నిక మన బ్రతుకు 
తెరవేమిటి? 


పురు :- వెజ్రిదానా! యెంత మాటాడితివె! 


సీ. కూలి నాలియు లేక కుడువ తోవయు లేక 

మలమల పస్తులు మాడువారు 

ఇల్లు వాకిలి లేక యిల్లాలు లేక, యే 
చెట్టు నీడనొ నివసీంచువారు 

పయిని పాతయు లేక, పండ జాపయు లేక 
వడవడం జలిలోన -వడకువారు 

కాళ్ళు( గన్నులు లేక, కదల మెదల లేక 
దేవుడా! యనుచు వా-పోవువారు 


కలరు మనదేశమున గో ట్లకొలంది నేడు 
వారి నెల్లర నెపుడు( గన్నాజణం గనుచు 
బందలంబోలె మనమికం బ్రతుకు టెట్టు 
అనుచు జింతింపవచ్చునే యజ్ఞురాల! 


భ్రమ :- నిజమె! నిజమె! 


సీ. జాతిలో గప్పను రక్షింపం గలతండ్రి 
బొరియలో జీమను బ్రోచు తండ్రి 
గంగలోజే(పను గాపాడం గలతండ్రి 
మంటిలో నెజ్జను మనుచు తండ్రి 
పుట్టలోజెదలను బోషింపంగల తండ్రి 
కలుగులో నెలుకను గాంచుతండ్రి 
నాభిలో. ద్రిముల కన్నము పెట్టగల తండ్రి 
పేడలో బురుగును బెంచుతండ్రి 


భూజములకెల్ల నీరము పోయు తండ్రి 
శిశువుతో స్తన్యముం దయసేయు తండ్రి 


దయయె స్వస్వరూపంబుగాం దనరు తండ్రి 
మనల బోషింపండే వెర్రిమాటగాక! 


రండవ రంగము 
ప్రదేశము: పురుషోత్తమరావుగారి లోపలి చావడి. 
(ప్రవేశము: భ్రమరాంబ, కాళింది.) 
భ్రమ :- అమ్మాయీ! యీ పూంట నీ వన్నమునకు రాలేదేమి? 
కాళిం :- ఆశలి లేదమ్మా! 


భ్రమ :- అదేమె ! యే పూట కాపూట యాకలి లేదని మొదలు పెట్టినావు. పెండ్లి 
తలపెట్టంగానే పెండ్లికూతుల కెక్కడలేని కళ వచ్చును. నీవేమీట్లు నీళ్ళు 
కారుచున్నావు? 


కాళి :- అమ్మా! అడిగితివి కనుక జెప్పుచున్నాను. ఈ పెండ్లి నా కిష్టము లేదే! 
భ్రమ :- అదేమీ? ఆ పెండ్లి కొడుకు నచ్చలేదా యేమిటి? 
కాళి :- పెండ్లికొడుకు కాదు. పెండ్డియే నచ్చలేదు. 
ఆ. మీకు గులము లేద మాకు రూపము లేద? 

యింత దైన్యమునకు -హేతువేమి? 

కట్నమిచ్చి వరుని గడియించుకొనుకంటిెం 

జిన్నతనము వేటె మున్న దమ్మ? 
భ్రమ :- ఇంతియే కద. ఈ దురవస్థ యిపుడు మనకే పట్టినదా? 


ఉ. కొంచెముపాటి వారలును గొపను గోడులు నమ్మియేనియున్‌ 
సంచులు చంకంబెట్టుకొ ని సంతకు బో యినట్లుం పోయి శో 


ధించి బిగించి తండ్రులు విధించిన విత్తము ముందె చెతిలొ 
నుంచియ కాదె తెచ్చుకొను చుండిరి కూంతుల కిప్టు భర్తలన్‌. 


కాళిం :- అగుశాక. మనము కూడా వారినే యనుసరింపవలెనా? 


గీ. అడుగువారికి? బాప భయంబు లేక 
యిచ్చువారికి సిగ్గును నెగ్గులేక 
నడచుచున్నట్టి వరశుల్క నాటకమున 
నకట! మనమును బాత్రలమగుట తగునె? 


భ్రమ :- కాక చేయవలసిన దేమి? 


ఆ. అప్పుకన్నం నలగ యావళి దక్షిణ 
కన్నం బన్ను. కన్నం గన్నతండ్రి 
తద్దినంబుకన్నః తప్పనిసరియయి 
యన్నదిపుడ కట్న మన్నియెడల. 


కాళిం :- అమ్మా! అదేమన్నమాట? 


చ. తిరముగ నింటిముందు. బెను దేవళముండంగ మ్రైక్కుబళ్లతో 
దిరుపతి కేగినట్లు కులదీపకు లెందజొ లేమిచే వివా 
హ రహితులై కనంబడెడు నప్పుడు బారిని రోసి కట్నమే 
పరువుగ నెంచువారికయి పర్వులిడం బనియేమి వచ్చెనే? 


- తెలివిమాలినదానా! నీ విప్పటి దేశకాలపాత్రముల సంగతి తెలియక 
మాటాలాడుతున్నావు! 


ఆ. పిండిబొమ్మయైనం బిల్లం నిచ్చెదమన( 
గానె చేయిచాచు( గట్నమునకు; 
ఇట్టి తరిని కట్న మియకుండంగం బుస్తె 
కట్టువరుండు జగతిం గానయడునె? 


కాళిం :- పోనిమ్ము. లోకమంత గొడ్డుపోవునప్పు డీలొచ్చు పని కంటె వివాహమే విసర్ణిం 
గూడదా? 


గీ. కట్నమే కోరి వచ్చిన ఖరముతోడం 
తగుదునని కాపురము సేయు దానికంటె, 


భ్రమ 


ఒడ 


oC 


బెండ్లియే మానుకొని మగబిడ్డవలెనే 
తల్లిదండ్రులకడ నుంట తప్పిదంబె? 


భ్రమ :- అవివాహితయగు నాండుబిడ్డ యింటను గల తల్లి యవస్థ అమ్మా! నీకిపుడేమి 
తెలియును? 


సీ. పెరవారి పిల్లకు వరు డేరుపడె నవ 

మనపిల్ల కెవ్వడః మగండటంచు 

పరుల పిల్లల పెండ్లి పరికించు నపుడెల్ల 
మనపిల్ల కెప్పుడో మనువటంచు 

ఎదుటి యింటికి నల్లు డేతెంచినపుడెల్ల 
మన యిల్లుం డెపుడింట మసలు ననుచు 

పొరుగింటి పిల్ల కాపురము విన్నప్పుడెల్ల 
మనపిల్ల కెట్టిదబ్బునో యటంచు 


నాండుబిడ్డ జనించుటే యాదిగాను 

బుస్తి మడబడువరకు మాపులను బవలు. 
గుడుచుచున్నను గూర్చున్నం గునుకుచున్న( 
దల్లి పడుబాధ తెలుపంగం దరమె బిడ్డ? 


కాళిం :- అమ్మా! యిన్ని బాధలుపడి పెంచిన బిడ్డకు ఇట్టి లంచగుండులకు 
గట్టబెట్టుటకంటిె నవమానమింకేమున్నది. 


భ్రమ :- అయ్యవమాన మా లంచమాసించు వారికిగాని మనకేమి? 
కాళిం :- అదేమన్నమాట? 


గీ. త్రాగువా రుంటచేతనే తాళ్ళగీత! 
గొనెడువా రుంటచేతనే గోవుల వధ 
పోవువా రుంటచేతనే - భోగవృత్తి 
అట్లె ప్రోత్సాహమే హేతు వన్నిటికిని. 


భ్రమ :- (వినుట నభినయించుచు) ఆగుమాగుము. అదిగో! మీ నానగారు కావలయును 
దలుపు తట్టుచున్నారు. ఆ! వచ్చి వచ్చి. (అని నడచి తలుపు తెరచుట 
యభినయించును.) 


పురు, పేర :- (ప్రవేశింతురు.) 


భ్రమ :- వెళ్ళిన పని అయినదా? 


పేర :- అవడంలో అఖండ దిగ్విజయంగా అయింది. ఆ రిజిష్టారు ముండాకొడుకు చేతుల్లో 
ఐదురూపాయల నోటూ పెట్టగానే, అదివరకు వచ్చిన వారినందరిని వెనకబెట్టి 
అరగంటలో తేల్చేశాడు. 


పురు :- పెండ్లికొడుకు ముడుపు పెరయ్యగారిచేత బంపివేయమనెదవా? అదేమి నీ 
వట్టున్నావు? 


భ్రమ :- కాళింది నాకీ పెండ్లి వలదని కావలసినంత గందరగోళము చేయుచున్నది! ఏమి 
చెప్పినను దాని తల కెక్కుటలేదు! 


పురు :- అదేమీ? 


భ్రమ :- కట్న మిచ్చి వరుని దెచ్చుకొనుట గౌరవహీనమని. ఆనవాయత లట్టెపోవునా? 
మీ పోలికలు పుణికి పుచ్చుకున్నందులకు మి తిక్కయే దానికిని బట్టుకొన్నది! 


పురు :- నా తిక్క నా బిడ్డలకు. గూడ నంటుకొనుట నాకానందమే కాని భగవంతుడు 
ప్రతికూలుడైనందున మా తిక్కతీరుమార్గముమాత్రమే లేకపోయినది! దీ 
యెక్కడనున్న దొకసారి యిటు పిలువు. 


కాళిం :- (తలవంచుకుని ప్రవేశించి) ఇదిగో యిక్కడనే యున్నానండి! 


పురు :- (దగ్గరకు దీసికొని, తలనిమురుచు) అమ్మా! మీయమ్మతో నేమో యన్నావా 
టేమిటి! 


కాలిం :- అమ్మతో నన్నమాట మీతోగూడ ననుటకే వచ్చినాను. నాన్నగారు? నాయెడ మీకు 
నిజముగా ప్రేమయున్నదా? 


పురు :- అమ్మా! స కట్టి సందేహమేల గలిగినది? 
కాళిం :- ఉన్న యెడల - 


ఆ. కూతురనుచు బరుల చేతిలోబెట్టక 
కొడుగటంచు నన్ను గొంపలోనె 
యుంచుకొనుడు, మీరు పెంచలేకున్న గ 
ష్టించి మిమ్ము నేనే.= పంచుదాన, 


లా 


పురు :- (గడ్డము పుడుకుచు) వెర్రితల్లి! బిడ్డను బెరవారికిచ్చుట ప్రమలెక కాదు, 
మరేమందువా! 


ఆ. ఆండుబిడ్డ యెపుడు నన్యుల నసొత్తొట 
దాని వారికడకు దానిం జేర్చు 
భారమెల్లం దండ్రిపైనుండుం గావున 
దండ్రి జాతిగుండెం దాల్పవలయు! 


కాళి :- నాన్నగారూ! నాకీ పెండ్లి ఎంతమాత్రము నచ్చలేదు! ఎందుచేత నందురా? 


గీ. కట్న మర్పించి వరునిచే గంఠమునకు 
బుస్తె కట్టించుకొని తృృప్తిం బొందు కంటె. 
దనకుందానుగ ముప్పట త్రాటితోడం 
గంఠమునకు కురియిడుకొంటె గౌరవంబు! 


పురు :- (చటాలున గౌగలించుకొని) నాతల్లి! నా తల్లి! నాకడుపున బుట్టి, నాకు బుద్ధి 
చెప్పగలదాని వైనందులకు, నా యాయువు గూండ బోసికొని బ్రతుకుము! 


చ. సొరిదిగ హెచ్చుచున్న వరశుల్క విపద్దశ మాన్సయూని, బి 
ట్టణచితి వేదికాస్థలుల, నాడితి బెక్కు సెభాంతరంబులం, 
బజిబటి వ్యాసముల్‌ బరికి పత్రికలం బ్రచురింప( బంపితిన్‌, 
హరహర! నీదుపాటి తెగువైనను లేక భ్రమించితిం దుదన్‌! 


భ్రమ :- సరి సరి! చక్కగానే యున్నది? దాని పాటకు మీరు తాళము గూడా మొదలు 
పెట్టినారా? 


పురు :- తాళమును లేదు, తప్పటయును లేదు గాని, దాని నేమియు ననక, తగు 
మాటలతో నచ్చజెప్పుము. 


కాళిం :- నాన్నగారూ! నాకీ యేహ్యకృత్య మే మాటల చేతనూ నచ్చదు. నా యెడ 
నిజముగ దయకలదేని నాపలుకులను బాటించి, ఈ యవమానపు వివాహప్రయత్న 
మింతటితో విరమింపుండు, లేదా, (అనిపై మాట రాక, యేడ్చుచు గాళ్ళపై 


పురు :- (లేవనెత్తి) అయ్యోతల్లి! నేనేమి చేయుదును? ఆడుపడుచు అవివాహితయై 
యింటబడియున్న అపనిందల పాలు గాదా? 


ఆ. లొటులెని యెడనె లోపంబు కల్పన 
చేసి దానం దుష్వింజెందు జగమ! 
ఇక రవంత లోపమే నిక్కముగం గాన 
వచ్చెనేని బ్రతుక నిచ్చు నమ్మ. 


కాళిం :- అయ్యయ్యో? మిరుగూండ నట్లనెదరేమి? నా కింగ్లీషు చెప్పిన దొరసానికి 
నలుబదియారెండ్లున్నవి. ఇప్పటికిం బెండ్లి లేదు. ఆమె యేమి అపనిందలపాలైనది? 


భ్రమ :- సరే యిక నేమి! చక్కని యుపమానమే దొరకినది. ఆమెకును మనకును గల 
యంతరమేమో తెలియునా? మన దేశములో, నాండుది యాడుదే, మగవాండు 
మగవాండే. అక్కడనో ఆడుది మగవాండు, మగవాం డాడుది. తెలిసినదా? ఈ 
మంకుతన మికం జాలునుగాని, ఈపాటికి లోపలికి బోవుదము రమ్ము. (అని 
బలవంతముగా కాళిందిని దీసికొని పోవును.) 


రు:- పెరయ్యగారూ, విన్నారా సంగతి? 


"ఈ 


పేర :- విన్నాను బాబూ, విన్నాను. ఏమిటో యొరిగి ఎరగని పిల్లల కేం తెలుస్తాయి 
కష్టసుఖాలు. 


పురు :- ఇప్పుడేమని మీ సలహా? 


పేర :- తమకు నేను సలహా చెప్పాలా. అయినా దినికంత సలహాతో పనేముంది? కట్నం 
సొమ్ము పంపివెసినట్లు తెలిస్తే, కార్యం లేదని ఆ చిన్నదే వూరుకుంటుంది. ఆ కాస్త 
ముడి పడిందా పెనిమిటి బెల్లమే అవుతాడు. 


పురు :- అట్లయిన నిశ నాలస్య మెందులకు? ఇదిగో సొమ్ము ఇచ్చి చక్కరండు. (అని 
నోట్లు లెక్క పెట్టి) బజానాక్రింద నిచ్చిన పదిరూపాయలు మినహాయింతమా? 


పేర :- ఆ బ్రాహ్మణుడు నోట్లకు మారకం అడక్కుండా విడిచిపెడతాడా? ఆ 
పదిరూపాయలూ అందుక్రింద సరిపుచ్చుతాను. 


పురు :- అట్లే కానిండు. (అని నోట్టిచ్చి) మీరొకసారి చూడుడు. 


పెర :- (లెక్కచూచి ఐదు వేలా ఐదువందలు సరిగా వున్నాయి. ఈదారిన వెళ్ళి 
యిచ్చివేసి, ముట్టినట్టు ముక్కకూడా వ్రాయించుకు వస్తాను. శలవు. (అని కొంచ 
మావలికి వచ్చి) బ్రతుకుజీవుడా, బ్రాహ్మడు పప్పులో అడుగువేస్తాడేమో అని 
ప్రాణాలు కొట్టుకొన్నాయి. లేచిన వేళ మంచిది. ఐనా ఆడపిల్ల నింత హద్దు 


~ 


మిరనివ్వగూడదు. అందుకనె ఆడు పిల్లలకు చదువంటే, నా అరికాలు మంట నెత్తి 
కెక్కుతుంది. వెనక నో సారి మా పెంకిముండ ప్రక్కయింటి పిల్లతో బళ్ళోకి వెళ్ళడానికి 
సిద్ధపడితే నేనేం చేశాను? స్తంభానికి కట్టి చావగొట్టాను అక్కడితో ఆరోగం వదలి 


అయిదుగురు బిడ్డల తల్లయ్యింది. (అనుకొనుచు నిష్క్రమించును. ) 
పురు :- (రవంత నడయాడి) బెరా! దురదృష్టము. 


చ. కరమును నీతిబాహ్యములు కట్నపుం బెండిళు లంచు సుద్దులన్‌ 
గురిసెను నిన్నదాంక, దన కూతుం వివాహముపట్ల నేడు కి 
క్కురు మనకుండ. గాళ్ళకడకున్నడిపించెను గట్న మంచు న 
బ్గురు ననుగురించి లేవిడులు గొ ట్టెడు యోగముపట్టె నెమనేన్‌; 


(తెరపడును.) 
ఇది చతుర్ధాంకము 


నం లాలా! 


పంచమాంకము 


(ప్రదేశము: కాళింది, కమలల గది.) 


కాళిం :- (విచారముతో బచారుచేయుచు) కటకటా! కట్నము కాళ్ళకడకు. బంపుట కూడ 
జరుగునపు డిక కార్యమేమున్నది? 


ఉ. తెల్లముగా మనోగతము తెల్పిన నేడ్చిన, మొత్తుకొన్న, నా 
తల్లికిం దోచదాయె విది తప్పిదపుం బని యంచుం దండ్రయుం 
జల్లగ గ్రిందిమెట్టునకు జారి ననుం గమనింపం డాయె! నన్‌ 
జెల్లని డబ్బు క్రింద నిటు చేసితి వేమిటి కయ్య దైవమా! 


జరా! ఆండుదానిబ్రతు కంత యలసుబ్రతు కైనది! 


ఉ. లేదు స్వతంత్ర మొక్క లవలేశము కూడ, నొకింతయేనియున్‌ 
లేదు యధార్థ గౌరవము లేదొక యింతయు మెప్పు, పెండ్లియే 
కాదు గృహంబు లమ్ముకొని కట్నము లర్పణ సేయకున్న నీ 
మాదిరి నాండుపుట్టు నవ మానపుయిట్టువు క్రింద నేర్పడెన్‌. 


ఇంతకునూ మూల మిప్పుడు నేను జేయవలసిన దేమిటి? 


గీ. పయిక మాశించి దిగిన యబ్బాయి చేత 
బొందు కట్టించుకొని తృప్తి. బొందం దగున? 
తల్లిదండ్రుల ఎదిరించి తగవు పెంచి 
మొండికెత్తినయట్లు కూర్చుండం దగున? 


కమ :- అక్కా! అక్కా! యీ యాశ్చర్యము విన్నావే. (అని యజిచుచు వార్తాపత్రిక 
చేతంబట్టుకొ ని, చరచర బ్రవేశించును.) 


కాళిం :- ఏమిటది? 


కమ :- ఇదిగో చదివెద వినుము. "ఓరుగల్లులో నొక యువతి యొక యువకుని 
వరించెను. ఆ యువకుం డారువేలు కట్నమిచ్చినం గాని యామెను బెండ్లి యాడనని 
నిరాకరించెను. ఆమె తలిదండ్రులా విత్త మీయలెేక, అన్య సంబంధమును 
సిద్ధపటిీచిరి. ఆయువతి ఆ యువకుం దక్క నన్యుని బెండ్డియాడుట కిష్టము లేక 


యారాత్రి విషపానముచెసి మరణించెను! ఈ వరశుల్కములు ఫలితమింతవజకు 
వచ్చినది." 


కాళిం :- సెబాసు! చాల చక్కనిపని చేసినది! 
గీ. పుట్టినపుడె లిఖియించు గిట్టు మనుచు 
సకల జీవుల నొసట జలజభవుండు, 
ఇట్టిచో నంతరాత్మ స హింపని పని 
కొడం బడుటకంటె జచ్చుటే యుత్తమంబు. 


కమ :- అట్టిసాహస మందజకు నలపడుట యెక్కడ? కాని అమ్మ యన్నమునకుం 
బిలుచుచున్నది పోవుదము రమ్ము. 


కాళిం :- నాకింకను నాశలి యగుటలేదు. నీవుపోయి భుజింపుము. 


కమ :- అయ్యో! నీయాకలి అక్షయముకాను! ఇప్పుడెంత ప్రొద్దుపోయినదో 
యెజుగుదువా? నాన్నగారు భోజనముచేసి, నారాయణ దాసుగారి హరికథలోనికి 
వెళ్ళినారు. అమ్మ మనకొజకట్టె యున్నది. 


కాళిం :- సరే కాని యొక్క మాట, ఇంటనిప్పుడు సొమ్మేమియులేదు గదా, యీ 
కట్నపుసొమ్మెట్లు వచ్చినదో నీకేమైన తెలియునా? 


కమ :- పోతునూరులోని పొల మమ్మివెసినారు. 
కాళిం :- శ్రీరామ రామా! చివర కిదికూడనా? 


కమ :- ఏమి చేయమనెదవు? ఈ దినములలో బిడ్డలం బడయుట యిందులకు గాక 
మరెందులకనే నీ యభిప్రాయము? 


ఆ. కొడుకు పుట్టి చదువు కొజుకుం దాతలనాంటి 
మడులు మాన్యములును దుడిచివేయ( 
గూంతు రవతరించి కొంపలుం గోడు ల 
మ్మించుచుండె బెండ్లి లంచములకు. 


కాళిం :- నిజమే! నిజమే! అదిగో అమ్మ పిలుచుచున్నది. వెళ్ళు. 
కమపి సీపు కూడ రమ్ము. 


కాళిం :- నా కాకలి లెదని చెప్పలెదా? తలకూడా నొావ్బచున్నది. తక్షణమె 
పండుకొనినగాని తగ్గదు. (అని తివాచిపై. గూలబడును.) కమ :- సరే నీ 
యిష్టము! (అని నిష్కృమించును.) 


కాళిం :- హరహరా! ఆపది ఎకరములు విక్రయించి, అల్లునకు( జెల్లించుచుంటిరిగా గదా! 
ఆవల వీరిగతి యేమికావలసినది? మా ప్రాణముల కుసూరు మనుచు మలమల 
మాడవలసినదేనా? ఈ మాట వినికూడ నని టల తారు. కెట్లు 
సిద్ధపడుదును దైవమా? యిందుల కేదియు దారి యగపజుపవా? ( 
అన్నట్లు దారికేమీ? అపురూపమైనదారి యాయోరుగంటి యువతి Msn 
యున్నది. ఆ దారిని నను మాత్రమేల యనుసరింప గూడదు? ఈశ్వరాదేశమున 
కూడ నదియె కాకున్న ఈ "హపూటనె యావార్త యేల చెవిని బడవలెను? 
కమలయేమన్నది? "అట్టి సాహస మందజకు 'నలవడుట యెక్క" డనియా? 
కాళిందీ? నీవిపాటి సాహసమునకుం గన్నులు మూసికొని సిద్ధపడలేవా? మానము 
కాపాడుకొనలేకున్న మానవతి యనిపించుకొన(గలవో? చెజుపునుండి 
మరలించినదే స్నేహము. పాపరహితమైనదే పని, పుణ్యమార్దించినదే బుద్ధి. 
అనుభవించినదే యైశ్వర్యము. స్వాతంత్ర్యము కలిగినదే జన్మము, మర్యాద 
గాపాడుకొన్నవాండే మగవాడు. మానము దక్కీంచుకొన్నదే మగువ. ఇప్పుడు తప్పిన 
త నెన్నండును జావకుండ బ్రతుక గలవా? ఏనాడు ప్రాణులు తల్లికడుపున, 
బడునో ఆనాడె మృత్యువు కూడ వెంటపడును. శిశువు పుట్టగానే ముందు 
మృత్యువు ముద్దుపెట్టుకొని తరువాత దాదికి( బలెం దల్లి కిచ్చును. అట్టి స్థితిలో 
జావున కంత సందేహింపవలసిన పని యేమున్నది? లెమ్ము. “లేనీ నీ 
తలల్లిదండ్రులకొ క్ర లేఖవ్రాసి అవమానకరమైన నీయాడుబొంది నింతటితో 
విడిచిపెట్టుము. (అని దిగ్గునలేచి, గది తలుపు మూసి) అవునుగాని ఆత్మహత్య 
అపకిర్తికినీ, అధోగతికిని గూడ గారణము కదా. అట్టిపని చేయవచ్చునా? 
(క్షణమాలోచించి) అయ్యో! నా మతికాల! నన్ను నేనేపారపెట్టుకొనుచుంటి నమ్‌? 
బుస్సీ కంట పడనొల్లక బుగ్గియైన బొబ్బిలి వెలమ యాండువారి పోడిమి తగ్గినదా? 
రుస్తుంఖానుని వశమగుట కిష్టములేక, _రుధిరాంబరంబులతో నగ్నింబడి 
రూపుమాసిన పెద్దాపుర క్షత్రియాంగనల పెంపు సన్నగిల్లినదా? ఆయుధముచే 
నరులం బరిమార్చుట హత్యకాక, టర ధర్మ మగునపుడు, భర్తతో సహగమనము 
సలుపుట బలవన్మరణము కాక, పాతివ్రత్యమగునప్పుడు, అవమానమును, 
దప్పించుకొనుటకై ప్రాణములను విడుచుట ఆత్మారాధనముకాక ఆత్మహత్య 
యెట్టగును? కాదు ముమ్మాటికిని గాదు. ఈ త్యాగమువల్ల నాగౌరవము నాకు 
దక్కుటయెకాక తల్లిదండ్రుల ధననష్టము యు! (అని బ్రాతబల్లకడకుం 
బోయి యుత్తరము వ్రాసి మడిచి, బల్లపై నుంచి, లేచి) ఓ గది! నీకొక 
నమస్కారము! ఓ శయ్యాదులారా, “మీకు సాష్టాంగ ప్రణామములు. 
(రాట్నముకడకు(బోయి, ముద్దు పెట్టుకొని) నా ముద్దుల రాట్నమా! యింతటితో 


నికును నాకును బుణము సరి. గడియారపు ముండ్లవలె నియాకులెప్పుడును 
గదులుచునే ఉండుగాక! నీ మధురగాన మెల్లప్పుడు నిఖిలదిసలయందును 
ధ్వనియచునే యుండుగాక! కడపటి సేవగా నిన్నాకసారి కదిపి మజిపోయెద! (అని 
రాట్నము తిప్పి నూలుతీసి) ఈ బారెడు పోగును నాభక్తికి నిదర్శనంగాం 
ప్రపంచమున నుండుంగాక! (అంతట తెర యెత్తగా పెరడును, బావియు 
గోచరించును.) అటునిటు జూచుచు, మెల్లగాం బెరటిలోని కరిగి) నాకంటె ముందు 
పుట్టిన నవమల్లికా! నమస్కారము. కమలయు ననున గష్టపడి పెంచిన 
చేమంతులారా! 'మీకుజేమోడ్చు. (అనుచు బావికడకుంబోయి) ఓ పరమేశ్వరా! 
ప్రయోజనార్థమై నీవు ప్రసాదించిన యీశరీరము నిట్లు బావిపాలు 
చేయుచున్నందులకు మన్నింపుము. ఓ తలిదండ్రులారా, నన్ను గని 
పంచినందులకు మీ కివిగో నా కడపటి వందనములు, కాళింది యను కూంతును 
గననే -లెదనుకొన్మూడు- గాని, గర్భశో కముచిేం గృశింపకుండు! భరతమాతా, 
ప్రణామములు. తల్లీ, నీవే నిర్భాగ్యస్థితిలో నుండునప్పుడు నీ తనయల కేమిదారి 
చూపగలవు? ఓ 'పాలకులారా మీ పన్నులగొడవయే మీది కాని, ఆపన్నులగు 
నాడుపడుచుల పన్నుల గొడవ  మీకక్కజలేదు. గదా! వంగరాష్ట్ర 
శిక్షాస్మృతులేకాని, వరశుల్క శిక్షాస్టృతులను “గల్సింపరు గదా ఓ సంఘ 
సంస్కర్తలారా! ఉపన్యాసవెదికలపై నూందర గొట్టుటయే గాని, మీరేకరు పెట్టు 
ధర్మములనైన మీరనుష్టింపరేమి? పాచినోటనె కాఫీ ప్రాతఃకాలము కాంగానే క్షౌ రము, 
మై గుడ్డతో తిండి, మదరాసు కాపి హో టళ్ళలో టిఫె ను, ఇంటిలోగూడ నింగ్లీషు, 
బయటకు గూడ పాడుమొగము, గొల్లవానిచేతి రొట్టె, గొడారువాని చేతినోడా, 
స్వమతము నెడ రోత, స్వధర్శమునెడ విముఖత, పదవులకై ప్రాకులాట, 
బిరుదులక్రై పీకులాట, దాస్యమునకు ముందడుగు, త్యాగమునకు వెనకడుగు. 
ఇవితప్ప యింతవరకూ సంఘమునందు మిరు ప్రవేశపెట్టిన 
సంస్కారములగపడవేమి? ఓ దేశసేవా దురంధరులారా! ఈ 
కట్నములదుర్నయమునుగూర్చి మీ రించుకయినాలోదింపరేమి? శుల్కమననేమి? 
నుంకము.. నుంకవననేెము పన్ను. ఈ పన్ను చెల్లించినంగాని బాలికలకు భర్త 
యోగము లేదట. ఇంతకు మించిన యవమాన ' మింకేమున్నది? మీ బిడ్డల 
యవమానమును దప్పించలేని లా “మై దేశమాతయవమానమేమి 
తప్పింపగలరు? మీయల్లుర పన్నుల నడ్డుకొనలేని మీరు, మీ దొరతనమువారి 
పన్నులనేమి యడ్డుకొనంగలరు? ఎన్నెన్ని సంసారము లేటం గలిసిపోవుచున్నవో 
యెరుంగుదురా! “ఎందజాండుబిడ్డల తండ్రులు ఏమిగతి దైవమా యని 
యెత్తుపడియున్నారో చిత్తగించిత్‌రా, కాసునకు గతిలేనివాండు, కడుపుచిల్సి 
కంచుకాం/గడాలతో వెదకిన గాసింత యక్కరముముక్క కానిపింపనివాండు, 
కన్యనిచ్చెదమనగాంనే కట్నము కొజికెంత బిబ్రిబిగియుచున్నాడో గమనించితిరా? 
ఆండుపడుచుల యవమానమునిట్ల లక్ష్యము సేయుచున్న దేశమున కయ్యయో, 
అన్న వస్త్రము లుండునా! మగబిడ్డలంగేన్న యొయ్యారులారా, కొడుకు పుట్టినది 


మొదలు, కొండంత యాశతొ, కలలొగూడ కట్నములనె పలవిరించు కలికాల 
పిశాచము లారా! మీరు పుట్టినదిమాత్ర మాండుపుట్టువు కాదా? ఆడ పడుచు 
నిట్టవమానపరుచుట మిమ్ములను మీరవమాన పరుచుకొనుటకాదా? ఇకనైన 
బుద్ధితెచ్చుకొ ని మీదురాచారమును విడువుండు. విడువకున్న కాళింది యుసురు 
మీ కంఠములకు జుట్టుకొనక మానదు. ఓయాండుబిడ్డలంగను నదృష్టహినురాండ్రా, 
ఆండుబిడ్డ పుట్టగానే ఆవలనైనం బారవేయుండు గాని అడిగిన లంచమిచ్చి పుస్తె 
కట్టించి అవమానముపాలు, మాత్రము చేయకుండు! చెల్లీ కమలా! యిరువురమొక 
కంచమున( దిని యొక మంచమున( బరుండి పెరిగినవార మగుటచే నిన్నువిడిచి 
పోవుట నాకు నిజముగ దుస్సహముగానే యున్నది! తప్పనిసరియైనచో, నీవుగూడ 
నీధారినే “యనుసనరింపుము ' కాని. “అవమానమున. -కొడంబడి, నీయక్క 
కప్రతిష్టమాత్రము కలిగింపకుము! ఓ శరీరమా నీయవమానమును దప్పించుటకై, 
నిన్ను విడనాడి పోవుచున్నాను. ఓ జీవితమా నీకు జిరకాలచింత లేకుండ 
జేయుటకి, ని లెక్క ముగించుచున్నాను? ఫ్‌ హృదయమా యేమి 
చేయుచున్నావు? నప నిర్మలముగా నుండవలసిన నిముసమిదియే! సాహసమా 
నీవుసాయపడవలసిన సమయ మాసన్నమైనది. పిరికితనమా! నా దరికి రాకుము. 
దాక్షిణ్యమా నీవు దవ్వులకుం బొమ్ము. మోహమానీవు మొద్దువలె బడియుండుము. 
ధైర్యమా! నీవు దాపునకురమ్ము. కన్నులారా మీ కడసారి చూపులు కానిండు. (చీర 
చెంగులు బిగించుకొని బావికి ప్రదక్షిణము చేసి) ఓ కూపమా నా తొలిన్నానము ట్ర 
నిటితోనైనది, నా శరీరము నీ నీటితో బెరిగినది. నా తుదిన్నానము కూడ ని 
నీటితోనె కావించి, నీవు పెంచిన శరీరమును నీకేసమర్పించుచున్నాను! వినుట 
అభినయించి అదిగో! ఆకాశవాణి - నన్నమ్మాయీ రమ్మని పిలుచుచున్నది. అమ్మా! 
ఇదిగో వచ్చుచున్నాను. హా! పరమేశ్వరా! (అనీ బావిలో పడును.) 


(తెరపడును.) 
ఇది పంచమాంకం. 


నం లాలా! 


షష్టాంకము 
మొదటి రంగము 


(ప్రదేశము: లింగరాజుగారి వ్యాపారపు గది.) 


లింగ :- (బల్లకడ గూరుచుండ ప్రవేశించి) ఈ క్రొత్త గింజల దినములలో గోమట్లు 
బదుళ్ళకొరకు. గొంపచుట్టు దిరిగెడివారు. ఈయే( డింతవరకు వచ్చి యడిగిన వారే 
లేరు! 


గీ. ఆస్తి కలిగి తీణుపలేని యప్పె యప్పు, 
నూరు గొని వేయికై వ్రాయు నోటె నోటు, 
పసిడి తాకట్టుపై నిచ్చు బదులె బదులు, 
రోజు వడ్డీలు వచ్చిన రోజె రోజు. 
ఘంట :- (వచ్చి) బాబూ! బట్టలు కొనుక్కుంటాను. జీతమిస్తారా? 


లింగ :- నీ బట్టలు పాడుగాను! ఎందుకురా బట్టలు! గాంధి మహాత్ముని జూడరాదా, 
గావంచా కట్టుకొని తిరుగుచున్నాడు. 


ఘంట :- గాంధిగార్ని మెచ్చుకుంటారు గదా ఖద్దరు కట్టరేం మీరు? 


లింగ :- ఆవిషయములో, ఆయనకు మతిలేదురా! కట్టు కట్టు మనుటయే కాని, ఖరీదు 
తగ్గే సాధనము చూచినాడు కాడు. 


ఘంట :- మీకున్నమతి ఆయనకు లేదుగాని నాజీతం మాటేమిటి? 
లింగ :- ఆనక చెప్పెదగాని అమ్మగారేమి చేయుచున్నది? 

ఘంట :- గదిలో కూర్చుండి కథలు చదువుకుంటున్నారు. 

లింగ :- నిన్నా వైపునకు వెళ్ళవద్దంటిని గదా యెందులకు వెళ్ళినావు? 


ఘంట :- బాగానే వుంది! యేవైపూ వెళ్ళక యెల్లాగండి? ఆవైపుకు వెళ్ళితే అమ్మగార్ని 
కొరుక్కుతినేస్తానా? (అని నిష్ఫ్రమించును.) 


లింగ :- పెంకికుంక! పెడెలున నెంతమా టన్నా(డో! అయినను, వానిననవలసిన 
పనిలేదు! ఈడు కడచిన వెనుక బెండ్లి యాడిన బుద్ధిహినుల కిట్టి చెప్పుదెబ్బలు 
తటిచుగా తగులుచునే యుండును! 


న! ప్రాయం ముడిగి యేండ్లు -పైయిడ్డ తరి భ్రాంతిం 

జెంది రెండవ పెండ్లి చేసికొనుట 

ఆస్తి దాయాదుల కగు నను చింతచేం 
చెరవారి బిడ్డను బెంచుకొనుట 

కొత్తలో జూపు "మక్కువ లెల్ల మది నమ్మి 
' అత్తవారింటను హత్తుకోనుట 

అప్పుల వారిని దప్పించుకొన సొత్తు 
లితరుల పేర వ్రాయించి యిడుట 


పుడమి, నీనాలుగుం జాల బుద్ధిమాలి 
నట్టి పనులని పల్కుదు రార్యులిల్ల 

రందు మూడవ పెండిలి యాడినట్టి 
బడుగు నగు నన్నుం గూజీచి పలుకనేల? 


బస :- (పత్రిక చేతంబట్టుకొని ప్రవేశించి నాన్నా! ఆ సంగతి పత్రికలో గూడ పడినది 


~~ 


సుమా! 
లింగ :- వి సంగతి? 


బస :- ఆ పిల్ల బావిలో పడి చచ్చిన సంగతి. నా క్లాసు పిల్లలందరు నిది చదివి, నన్ను 
గాకులవలెం బొడుచుకొని తినుచున్నారు! పాడు కట్నము కొజకు నీ వెందుల కంత 
ప్రాకులాడవలెను నాన్నా? 


లింగ :- ఓరి దామోదరు(డా! సర్వము విడిచిపెట్టిన గాంధికి స్వరాజ్యము కొఖికంత 
ప్రాకులాట యెందులకురా? 


బస :- ఆయన ప్రాకులాట యంతయు నాయన కొజికా? 


లింగ :- నా ప్రాకులాట మాత్రము నాకొరకా? నీ తెలివి తెల్లవారినట్లే యున్నది. కాని ఏది 
యేమి యేడ్చినాండో చదువు! 


బస :- (చదువును) "మా పురమునందలి పుణ్యమూర్తుల పురుషోత్తమరావు 
పంతులుగారి కుమార్తెను లుబ్దాగ్రేసర చక్రవర్తి యగు సింగరాజు లింగరాజుగారు తన 


కుమారునకు జెసుకొనుటక్రై, అయిదువేల అయిదువందల రూపాయల కట్నము 
విధించి, యా సొమ్ము కార్యమునకు ముందే కాంజేసిరి! కట్నపు పెండ్లి యెడ నిష్టము 
లేక కాళింది యను చిన్నది తల్లిదండ్రుల కొక యుత్తరము వ్రాసి తన బల్లపైనుంచి 
బావిలోపడి ప్రాణములు విడిచెను! ఆ యుత్తరము నందున్న మాటలివి. 


"నా ప్రియమైన తల్లితండ్రులారా! గుం! కట్నమిచ్చి తెచ్చిన 
వరునిచేం గలా ణసూత్రము కట్టించుకొ నుట. గౌరవహినమనియు = నో 
వివాహమునకై మీరు స్‌ సర్వస్వము సమర్పించుట నా క్షేమమునకును, మీ 
సౌఖ్యమునకును గూడ భంగకరమనియు భావించి - ఈ రెంటియొక్కయు 
నివారణమునక్రై నన్‌ "లోకమును విడిచిపోవ నిశ్చయించుకొని యీ 
జాబువ్రాసి యిచ్చటినుంచి యనుజ్ఞ తీసికొనుచున్నాను. అమ్మకాని, 
మీరుకాని, నాకై అణుమాత్రమును జింతింపవలదని ప్రార్థించుచున్నాను. 
రత యిరువురుకును బునః ప్రణామములు. చెల్లెలికి ముద్దులు! 


ఇట్లు విన్నవించు మీ యనుంగు పుత్తిక 'కాళింది" 
"ఒక పౌరుడు" 


లింగ :- (ఆగ్రహముతో) ఈ పౌరుండెవ్వడో తెలిసికొని పరువు నష్టముక్రింద బదివేలకు 
దావా పడవేయవలసిందే! ఈ లుల్లిగానికి నేను లుబ్బాగ్రేసర చక్రవర్తినట. ఎమి 
పొగరు. 


పేర :- (అంతలో బ్రవేశించి) అంతమాట మిమ్మనగలవాడెవడు? 

బస :- (లేచి చక్కంబోవును.) 

లింగ :- రావోయి పేరయ్యా! రా; ఏమిటి విశేషాలు? 

పేర :- (కూర్చుండి) ఏం చెప్పను? భ్రమరాంబగారి దుఃఖం పట్టలేకున్నాం. 


లింగ :- అది సరేకాని ఆ చచ్చిన దెష్ట ఆముడి కాసింతయు పడిన తరువాతనైన జచ్చినది 
కాదేమోయి? 


పేర :- అవునవును. అలాజరిగితే ఈ భూమిదక్కి, ఈ అయిదు వేలూ దక్కి యీపాటి 
కింకో అయిదువేలకు బేరం తగిలేది. 


లింగ :- అదిగో అదే నాకు పట్టుకొన్న బాధ! చావునకేమి యెప్పుడైనం జావవలసినదే. 
రవంత సందర్భానుసారముగం జచ్చినబాగుండెడిది? సరికాని యీ సొమ్ము మాట 


యెమయిన వచ్చినదా? 
పేర :- ఎందుకురాదూ? ఆ సొమ్ముకోసమే నేనిపుడు వచ్చింది. 


లింగ :- అలాగుననా? అయితే, ఆసొమ్మంత మీద మీందనున్నదా? నే నెంత ప్రయత్నము 
చేసినానో ఎంతైనదో ఎరుగుదువా? 


పెర :- ఆ నష్టం మినహాయించుకుని మిగత సొమ్మే యివ్వండి! 
లింగ :- ఇవ్వని యెడల? 

పేర :- దావా చేస్తాడు. 

లింగ :- సాక్ష్యము? 

పేర :- మీ రసీదులే! 


లింగ :- పేరయ్యా! నేనంత పెయ్యమ్మనా? నా దస్తూరివలె వ్రాయలేదు నా సంతకము వలె 
చేయలేదు. నన్నా రసీదు లేమి చేయును? 

పేర :- (తనలో) ఆరి ముండాకొడకా! అయిదువేలూ మ్రింగి వెయ్యాలనేనా కావోసు! 

(పయికి) అంత పనొస్తే మేమందరం లేమూ? 


లింగ :- అందజ మాటయు నావల చూతముగాని ముందు నీమాట చెప్పు. నీ 
యైదువందలు మరల క్రక్కుట నీ కిష్టమేనా? 


పెర :- కార్యం తప్పి వచ్చినప్పుడు కక్కక ఎం చేస్తాం? 
లింగ :- ఇదిగో యిదే వైదికము! ఈమాట నియోగియైన వాండనునా? 


పేర :- అదుగో ఆమాటలు మాత్రం నేనంగీకరించను. మావాళ్ళిప్పుడు మీవాళ్ళ 
నమాంతముగా మింగేసే వాళ్ళయినారు. మీవాళ్లుమీసాలమీద నిమ్మకాయలు 
నిలబెడితే మా వాళ్ళు మామిడికాయలు నిలవబెడుతున్నారు! వాళు 
జుట్టుమానేస్తే మావాళ్ళు బొట్టుకూడా మానేశారు? మీవాళ్ళు మూరెడు గోచీ పెడి 
మావాళ్ళు బారెడు గోచీ పెడుతున్నారు? మీవాళ్ళు వ్రేలెడు చుట్టకాలిస్తే మావాళ్ళు 
జానెడుచుట్ట కాలుస్తున్నారు? మీవాళ్ళు కాఫీహొటేళ్ళకుపోతే మావాళ్ళు 
రెపరేషుమెంటు రూములకు పోతున్నారు! విన్నారా? ఇన్ని మాటలెందుకూ? 
ఇప్పుడు మీరన్న మాటల్లో యేం నియోగముంది? ఆనక కోర్టుమాట ఆలోదించుదాం. 


యీసంగతి పైకివస్తి పదిమంది మిమ్మల్ని బ్రతుకనిస్తారా? ఈరొజుల్లొ యింత చప్పని 
ఆలోచన మేము చేస్తామా! 


లింగ :- అట్టయిన, నీ కమ్మని యాలోచన యేమో కాసింత చెప్పుము. 

పేర :- అదిగో అల్లా అడగండి! ఆ సొమ్మూ ఆభూమీ దక్కించు కోవాలంటే ఆ రెండోపిల్ల 
నెల్లాగయినా చేసుకోవడమే సాధనము. మణీ యే దారి త్రొక్కినా మర్యాద పోక 
మానదు. 

లింగ :- అందుల కాయన యంగీకరించుట లేదని విన్నానే? 

పెర :- అది నిజమే. అయినా, నన్ను ప్రయత్నం చెయ్యమంటే చేస్తాను. 

లింగ :- ప్రయత్నము చేయుట కాదు. పనియే చేసికొని రావలయును. 

పేర :- సరే నాశక్తి యావత్తూ ధారపోస్తాను. శలవు. (నిష్క్రమణ) 


లింగ :- ఇంటను బయటను గూడ నల్లరి పడుటకన్న నిదే మంచిపని! పోయెనా దానితో 
పాటుగ నిది గూడ పోనే పోవును. లేదా అది యున్నది నే నున్నాను. 


(తెర పడును.) 


రెండవ రంగము 
ప్రదేశము: పురుషోత్తమరావుగారి కచేరి చావడి. 


(ప్రవేశము : క్రిందం గూర్చుండి యొకవంక పురుషొత్తమరావుగారు, పేరయ్య, మణీయొక 
వంక కమలను ముందిడుకొని భ్రమరాంబ.) 


పురు :- చివరకు దేలిన యంశమేమి? పేర :- ఏం తేలిందని మనవి చేయను? మీరు 
నానో పరేటర్లనీ, కో ర్లుకు వెళ్లరని ఆయనకు బాగా తెలునును. అందుచేత అంత 
మొండికెత్తి కూర్చున్నాండు. 


పురు :- అందులకిప్పుడు మన మాచరింపవలసిన పని యేమిటి? 


పెర :- నెనెం మనవి చెయ్యను? కొటి వరహాలు పోయినా మిరు కొర్టుకు వెళ్ళడం ధర్మము 
కాదు. అకారణంగా అంత సొమ్ము పోగొట్టుకోవడం అంతకన్నా ధర్మం కాదు. ఈ 
చిక్కులన్నీ ఆలోచించే చిన్నమ్మాయి నా చేన్నవాడికే యిస్తే తీరిపోతుందని మనవి 
చేశాను. 


పురు :- అయిదువేల యైదువందలు నా బ్రాహ్మణుడు హరించినను సరియే కాని యిక 
నాయనతో సంబంధము నాకిష్టము లేదు! 


చ. పరువుం బ్రతిష్టయుం గనక, పాపభయంబను మాటలేక యి 
క్కరణి ధనంబే జివితముగా దలపోసెడు వానితోడ(జు 
ట్టరికముచేసి, నిత్య మకటా! యని చింతిలుకంటె, గౌరవా 
దరపరు లౌ గృహస్థుల పదంబులపై. బడవైచుటే తగున్‌! 


పేర :- బాబూ! యీ విషయములో మీరిల్లాటి పట్టుదల పెట్టుకోవలసిన పనిలేదు. ఆయన 
మీద రోతచేత ఆయన పిల్లవాణ్ని పోగొట్టుకోవడం నా అభిప్రాయము కాదు. 
ఏబయ్యేళ్ళ ముండాకొడు ఎన్నాళ్లు బ్రతుకుతాడు. ఆ తరువాత పెత్తనమంతా 
అమ్మాయిదే. అవన్నీ అటుండేగా అంత సొమ్ము ఆయన “చేతులలో 
చిక్కుపడ్డప్పుడు అడుసు త్రొక్కడమా అని సందేహించడం ఆలోచన తక్కువ పని 
కాదూ? అమ్మా! మీరల్లా వలపోస్తూ ఏమీ చెప్పకపోతే యెల్లాగ? యేదో విధంగా 
మరచిపోవాలి కాని యేల్లకాలం అదేపనిగా విచారిస్తూ వుంటే యెల్లా సాగుతాయి 
వ్యవహారాలు? 


మ :- (కన్నీటితో ) అయ్యా పేరయ్యగారూ! 


ఉ. ఆ నునుచెక్కు, లా పెదవు, లా మొగ మామురిపెంపు భ్రూయుగం, 
బానొస, లా శిరోరుహము, లా మృదువాక్యము, లామృదుస్వరం 
బా నయనంబు లా నడక, యా వినయం బకటా! సుషుప్తియం 
దేనియు సాధ్యమే మటువ నీ దురదృష్టపు జివితంబునన్‌! 


సీ. ఎన్నడుం నామాట కెదురు చెప్పంగలేదు! 

తండ్రి గీచిన గీటు దాటలేదు! 

బడియన్న నెన్నండు బ్రాలుమాలంగ లేదు! 
రాట్నంబు నెడలం బరాకు లేదు! 

అది నాకు గావలె నని యెన్నండన లేదు! 
కుడుచునప్పుడుం గూడ గొడవ లేదు! 

ఆటలయందైన -నలుక యెన్నండు లేదు! 
పొరుగింటి కేనియు( బోకలేదు! 


కలికమున కేనియును నోట గల్లలేదు! 
మచ్చునకు నేనియుం బొల్లుమాట లేదు! 
అట్టి బిడ్డను బ్రతికియున్నంత వరకు 
మరువ శక్యమె! వెట్టి బ్రాహ్మణుండ నాకు! 


పురు :- అహర్నిశము లిట్లు వలపోయుచు ఆ బిడ్డ నడలంగొట్టెదవా? 


పేర 


తే. ఎంత చెప్పిన విన విది యేమి వెజ్రీ 
యెవరి పనియైన తరువాత నెవ్వరుంద్రు? 
నాటకములోని వేషగాండ్రకును మనకు 
నించుకేనియు భేదమెందేని గలదె! 


:- అంతేనమ్మా! అంతె. బొమ్మలాటకాడేంచేస్తాడు? ఏ బొమ్మ పని వచ్చినప్పుడా 


బొమ్మను తెరమిది కెక్కిస్తాడు. ఆ బొమ్మ పని కాగానే అడుగున పారేస్తాడు. 
అలాగునే భగవంతుడూను! ఇంతెందుకూ? ఇరవయేళ్ళ నుంచి వున్న 
పొడుంకుండు మొన్ననిట్టె పగిలిపోతె, నేనేమి చెయ్యగలిగాను! ఏడిస్తే 
వచ్చేలాగుంటి యెన్నాళ్ళేడవమన్నా యేడుస్తును! 


పురు :- ఏమే? యీ విషయమునందు నీ యభిప్రాయమేమిటి? 


భ్రమ :- (కన్నులు తుడుచుకొని) మన యభిప్రాయములకు ఫలితముగా మనకు 


కమ 


జరగవలసిన శాస్తి జరగనే జరిగినది. యింకను మన యభిప్రాయముల మీదనే 
నడచినచో ఈ యమ్మకేమి బుద్ధిపుట్టునో యెవరు చెప్పగలరు! కావున, దాని 
యభిప్రాయము తెలుసుకొని దాని యిష్టమెట్లో యట్లే జరిగింపుడు. 


:- అది బాగానే వుంది. అమ్మాయీ! నీ యభిప్రాయమేమిటో చెప్పమ్మా! నీకా 
చిన్నవాణ్ణి నిశ్చయించమంటావా? లేక అయిదువేలా అయిదు వందల పది 
రూపాయలూ - ఆబ్రాహ్మడికి అర్పితముచేసి వూరుకోమంటావా! 


:- (తనలో) ఇప్పుడు నా కర్తవ్యమేమిటి? అక్క సిద్ధాంతమునే 
యనుసరింపందగునా? అందులకు భిన్నము గావించి తలిదండ్రులకు. దాత్కాలిక 
మనశ్శాంతిని గలిగింపందగునా! అక్క చెప్పిన వాక్యములన్నియు నాణముత్తెము 
కోవలు. కట్నాలరాయలచేం గళ్యాణసూత్రము గట్టించుకొనుటకంటె గతిమాలినపని 
మజిలేదనుట నిశ్చయము. అట్టి వివాహము నాకును నంగీకారము లేదన్నవ్యో 
దలిదండ్రులు నన్ను. బలవంతపెట్టరనుటయు నిశ్చయము. కాని, దానివల్లందేలు 
పర్యవసాన మేమి? అయిదువేల యైదువందలు నా దుర్నార్గుని పొట్టను బెట్టించుట 


తప్ప మరమియు లెదు. అందువల్లం నా దారి విడిచిపెట్టి యా సంబంధమునె 
“rg పణమునకుం దగిన ప్రాయన్చిత్తము చేయంలిగినచో వీరిచ్చిన 

ద్రవ్యము వినియోగములోనికిం దెచ్చినదాన నగుటయేగాక అక్క 
క్రసి ర్పంగలిగినదాననై ప్రపంచమున కొక పాఠము నేర్పినదానను గూడ నగుదును. 
అయితె అట్టి ప్రతీకార మే విధముగా జేయగలుదును. (ఆలోచించి) సరే కానిమ్ము. 


గీ. కట్టె మథియింప యింప గలుగు నిప్పు; 
భూమి త్రవ్వంగం ద్రవ్వంగం పుట్టు నీరు; 
పెరుగు. తరువంగం. దరువంగం. పేర్చు వెన్న; 
కన్సడదె దారి యోజింప గార్యములకు? 


పురు :- అమ్మాయి! ఆయన యడిగిన మాటకు బదులుచెప్పవేమి! సందేహ మక్కరలేదు. 
నీ యభిప్రాయమేమో స్పష్టముగా జెప్పు. నిన్ను మే మించుకయు 
నిర్పంధించువారము కాము. 


కమ :- (తల వంచుకొని) ల యిష్టము. పురు :- మా యిష్టము కొరకు. జూడవలదు. నీ 
యిష్టమే మా యిష్టము. నిశ్చయముగా నీ యిష్ట ప్రకారము జరిగింతుము. 


కమ :- (కొంచెమాలోచించి) ఈ వివాహమునకు సంబంధించిన యితర విషయములలో 
గూడ నా యిష్టానుసారముగా నడువనిత్తురా? 


పురు :- సందేహ మేమీ. సర్వత్రా నీ యిష్టమే మా యిష్టము. ఈ మాటకు నే 
నిసుమంతయు దప్పిపోవువాండను గాను. 


కమ :- అట్లయిన నా కంగీకారమే! 


భ్రమ :- (తలనిమురుచు) అమ్మా! ఆనక మా గొతుక కోయక ఆలోచించిం 
మజిచెప్పుము! 


కమ :- ఆలోచించియే చెప్పినాను. అనుమాన మక్కజలేదు. 


పేర :- సెబాసు తల్లీ! నా మనస్సుకిప్పుడు నచ్చావు! సమయానికి లేకపోయింది. కాని 
వుంటే, వుద్ధరిణెడు పంచదార నోట్లో పోస్తును. 


పురు :- - పేరయ్యగారూ! పెడయాలోచనము లింక నెందులకు? సాయంకాలము మీరు వెళ్లి 
సంగతి యాయనతో జెప్పి, సరే యనిపించుకొని రండు. (మెల్లగా) ఇంకొకటి కార్య 


మ నెలలొనకావలెను. యేమనెదరా? యీవిడగారి సందడిలోబడి ఇప్పటి 
వ్యసనమును గంతయిన మజచిపోగలదు. 


పెర :- బాగుంది బాబూ! బాగుంది. శలవు పుచ్చుకొనివెళ్ళి శెటిల్‌ చెసుకొని చక్కావస్తాను. 
అమ్మా! శలవు. (అని నిష్కృమించును.) 


రు :- (లేచి కమలనెత్తి యక్కునం జేర్చుకొని) తల్లీ! 
ఆ. ఏండ్ల కన్నం జాల హెచ్చగు బుద్ధి పై 
కిచ్చి మమ్ము. దేల్చె నీశ్వరుండు! 
అక్క యట్లు చేసినందుల కీపైన 
మాకు కనుల యెదుట మనంగదమ్మ! 
కమ :- (కొంచె మీవలకు వచ్చి తనలో) 


ఉ. అక్కరొ! నీ మతంబునకు నడ్డముగాం జనుచున్న నా యెడన్‌ 
మక్కున వీడబోకు! మభిమానము లేనికతాన గాదు నే 
నిక్కరణిం భ్రమించుట మటేమన దేవుండు మధ్యవర్తిగా 
నిక్కము దెల్పుచుంటి నిటు నీ కసి తీర్చ మదిం దలంచితిన్‌. 


(తెరపడును.) 
ఇది షష్టాంకము. 


నం లాలా! 


సప్తమాంకము 
మొదటి రంగము 


(ప్రదేశము: లింగరాజుగారి పడక గది.) 
ప్రవేశము: కుక్కి మంచముపై( గూర్చుండి లింగరాజుగారు, చేరువను నిలుచుండి సుభద్ర. 


సుభ :- సరేగాని, నలుగురు నట్టింటికి వచ్చునప్పుడైన నా నగలు నాకీయంగూడదా? 
ఇంట శుభకార్య మగునప్పుడు గూడ నేనిట్లు యుండవలయునా? 


లింగ :- ఎందులకే యింత తొందర? ఎల్లుండి రాత్రికి గదా వివాహము? అకారణముగా పై 
రెండు దినములు నటీగిపోవుటయే గదా? 


సుభ :- అబ్బబ్బ! యెప్పుడు చూచిన నగ తటిగిపోవుననియు, బట్టలు 
చిటీగిపోవుననియు, బియ్యము తణిగిపోవుననియు నిదే గోల కద! ఎందులకీ 
భాగ్యమంతయు? 


గీ. స్వారిచేయని గుజ్జంబు, చదువనట్టి 
పుస్తకంబును, సెవింపయోని మందు, 
నారగింపని వంటక, మనుభవింప 
నట్టి ధనమును వ్యర్థంబు అనుట వినం? 


లింగ :- ఓసీ! యెందుల కేడిపించెదవు? రేపిచ్చెద యూరకుండుము. 
సుభ :- రెపు శుక్రవారమని సున్న చుట్టుటకా? 

లిం :- నేడు గురువారము, గురువారము బొత్తిగా గూండనిది. 

సుభ :- ఈ వన్నెవారికం గోడలి కేమి నగలు పెట్టుదురు? 


లింగ :- ఇక్కడికి నీ సంగతి మైనది? ఇక గోడలి సంగ తియా? అబ్బాబ్బా! ఆండువాండ్ర 
కి యాభరణాల రుచి ఎవడు మప్పినాండో కాని యే యింట జూచిన నిదేగోల గదా! 
ఏడు వారముల నగలుంగల యిల్లాలు కూడ ఎదురింటి ముత్తమ్మ ముక్కుపుడక 
యెరువు తెచ్చుకున్నదాక నిద్రపోదు! తాలూకాంలట, జిల్లాలంట, లోలకులంట, 


~ ~ _~ nn 


డొలకులట, వాచి గొలుసులంట, పెచి గొలుసులట, అటుకుల గాజులంట, 
యిటుకుల గాజులంట, యెప్పటికప్పుడు ఎముమో రకములలో 
దిగుమతియగుచున్నవి!  కమసాలులకు. కావలసినంత పని. షరాబులకు 
జాలినంత బేరము. 


సుభ :- మీవంటి భర్తలకు మాత్రము ప్రాణసంకటము! 


లింగ :- సరేకాని చెప్పవచ్చిన మాటలు పూర్తిగా జెప్పనిచ్చినావే కావు, అనుదినము మన 
యింటికి వారు అరిసెలు, సున్ని అప్పడము, వడియాలు, విధవల కని పిండి, 
స్వయంపాకులకని యుప్పు, పప్పు, బియ్యం, నేయి, అల్లము, బెల్లము, 
చింతపండు, మిరపకాయలు, కూరలు, నారలు, తలంట్లకని నూనె, నలుగుబిండి, 
కుంకుడు కాయలు, షీకాయ, కట్టెలు, పిడుకలు, సబ్బు, సాంబ్రాణి, పసుపు, 
కుంకుమ మున్నగున వన్నియును బంపుదురు. అన్నియు జాగ్రత్తగా నందుకొని 
ప్రక్కగదిలో భద్రపజీచి, ఆరవనాండు నా కప్పగించవలయును. 


సుభ :- ఎందు నిమిత్తము? 
లింగ :- ఏకముగ బజారునంబెట్టి యమ్మించుటకు. 
సుభ :- రామ రామా! నలుగురు నవ్వరా? 


లింగ :- నవ్వుట కేమున్నది? ఉమామహేశ్వరరావుగారు మొన్న నుప్పుతో గూడ నూరను 
త్రిప్పి యమ్మించలేదా? 


సుభ :- అట్టయిన సదస్య సంభావన కూడ ఆయన యిచ్చినట్లే యిచ్చెదరు కావలయును. 


లింగ :- ఆయన, కాని కానియైన నిచ్చినాండు. నే నజిగాని గూడ నీయను. 
పదిరూపాయలు పోలీసువారి మొగమునంగొట్టి పందిటిచుట్టున పారాలేసినచో 
పయిన సంభావన పనియుండదు. 


సుభ :- చివరకు నా చీరల సంగతి కూడ నింతియేనా యేమిటి? 


లింగ :- వెణ్టిమొగమా! నీకు చీరల కేమిలోటు! అయిదురోజులు నైదు చీరలు. 
అప్పగింతచిరతో నాజు. ఆతుచిరలు నాటేండ్లు కట్టవచ్చును. ఒక్క చిరలేనా? నీకు 
రావలసిన లాంఛనములింకనూ లక్ష యున్నవి. అయిదు రోజులు అయిదు 
మొహిరీలు, అయిదు కాసులు, అయిదు వెండి పలుదోము పుల్లలు, అయిదు 
బంగారు తాటియాకులు, అయిదు వెండి పలుగుట్లు పుల్లలు, అయిదు వెండి కాఫీ 


~ ళా 


కప్పులు, అయిదు వెండి యుప్మా ఫ్లట్లు; అయిదు కుర్చీలు, అయిదు కాలిపిటలు; 
అయిదు మెత్తలు, అయిదు బాలిసులు, అయిదు బొట్టుపెట్టెలు అయిదు 
అద్దములు, అయిదు దంతపు దువ్వెనలు, అయిదు కుంకుమ బరిణలు, అయిదు 
కాటుక కాయలు, అయిదు గంధపు గిన్నెలు, అయిదు తలనూనె బుడ్లు, అయిదు 
సెంటు బుడ్లు, అయిదు సబ్బు పెట్టెలు, అయిదు పవుడరు డబ్బీలు, అయిదు 
చేతిరుమాళ్లు, అయిదు గంధపు చెక్కలు, అయిదు చీనా విసనకట్టిలు, 
భోజనములో వెండిచేపలు, ఫలహారములో పసిండిపీతలు ఈలాటి వింకను 
నెన్నియో వచ్చును. అవన్నియు జాపితా వ్రాసి యుంచినాను. సాగదీసి సకలము 
రాబట్టుకో. ఆ యైదునాళ్ళును నాయధికారమున కడ్డన్న మాటలేదు. 


గీ. గ్రామదేవత కొకనాండె కానుకలును 
గొలుపులు న్వటపోతులును గుంభములును; 
బింకముగ నైదు దినములు పెండ్లి కొడుకు 
తల్లి కొలు పక్క కొలువును దాసి కొలుపు? 


సుభ :- సరేకాని పెండ్లికైన క్షౌరము చేయించుకొనెదరా లేదా? 


లింగ :- అదిగో మొదలు పెట్టితివా? ఆ మాట మాత్రము మజచిపోవు. అవల నాకు 
జాలపనియున్నది పోయెద! (నిష్కృమించును.) 


సుభ :- జెరా! సృష్టివైచిత్యము. 


చ. కనికరమా కనంబడదు, కనడ బోవదు ప్రేమ, పొట్ట చీ 
ల్పినం గనుపట్ట దె య్యెడను సిగ్గను నట్టిది, పాపభీతి మ 
చ్చునకును గానిపింప దిశ సూనృతమన్నది లేనే లేదు, లో 
భిని భువి నే పదార్థములు పెట్టి విధాత సృజింపం గల్లెనో! 


అన్నిటికంటెను జిత్రమేమా? 


గీ. ప్రాయకంబుగ రాజు దు-ర్మతినె పెంచు; 
మగువ తుంటరినే తన మది వరించు 
అంబుదంబులు కొండలయంది కురియు, 
లచ్చి పెనులోభి యింటికే వచ్చి తనియు. 


అయినను విరి ననవలసిన పనిలేదు. ఐశ్వర్యమున. గాలచక్రమువలె నదేపనిగం 
తిరుగుచుండునది కాని యొకచోటనె యుండెడిది కాదు! 


గి. బెదదాని కొడుకు పెనులొభియై కూర్చు 
నతని కొడుకు త్యాగియై చరింతు, 
త్యాగి కొడుకు మరల దారిద్రయుతుం డగు; 
సిరులు చక్రమట్లు - తిరుగు నిట్లు! 


(తెర పడును.) 


రెండవ రంగము 
(ప్రదేశము: పురుషోత్తమరావుగారి పెరటిలోని పెండ్లి పందిరి.) 


పురు :- (కన్యాదాత వేషముత్నో బ్రవేశించి) ఈ ప్రొద్దు మూడవదినము ఇక రెండు 
దినములు గడపవలెను. ఆడుపిల్లలకుం పెండ్లి చేయుట కంటె అశ్వమేధయాగము 
సేయుట సులభము. 


సీ. తెల్ల వాజ6గనె బిందెలతోడ నీళ్ళును 
పలుదోము ష పులలం బంపవలయు 
కావిళ్లతో వెన్క కాఫీయు, దోసె, లి 
డైనలు, నుప్మాయు నడిపింపవలయు 
తరువాత భో న Gs రండు రండని 
పిలిచినవారినే పీలువవలయు 
కుడుచునప్పుడు పంక్తి నడుమ నాడుచుం బెండ్లి 
వారి వాంఛలు కనిపెట్టవలయు 


నొకడు రాకున్న వానికై యోర్సుతోడ 
మంచినీరైన ముట్టక మాడవలయు 
నిన్నిటికి సై 'సెచి, వేలు వ్యయించి, గౌర 
వించినను నిష్టురములె ప్రాప్తించు దుదకు! 


ఘంట :- (ప్రవేశించి) అయ్యా! వియ్యపురాలుగారు లేచే వేళయ్యింది. అమ్మగార్నింకా 
పంపించారు కారేం? 


పురు :-ఎందు నిమిత్తము? 


ఘంట :- యెందునిమిత్త మంటారమిటి? వియ్యపురాలు గారికి తెలివిరాగానె కండ్లు 


పురు :- 


పురు :- 
పురు :- 


తుడవాలి; కాళ్ళు "మడవాలి; కోక సర్దాలి; కిందకు దింపాలి; పెరట్లోకి పంపాలి; 
నిళ్ళచెం బందివ్వాలి; రాగానే కాళ్ళుగడగాలి; పండ్లు తోమాలి; మొహం తొలివాలి; 
నీళ్ళు పోయ్యాలి; వళ్ళు తుడవాలి; తలదువ్వాలి; కొత్తచీర కట్టాలి; కుర్చి 
వెయ్యాలి; కూర్చోబెట్టాలి; పారాణి రాయాలి; గంధం పుయ్యాలి; అత్తర్లివ్వాలి; 
పన్నీరు చల్లాలి; మొహాన్ని మొహరీలద్దాలి! కళ్ళకు కాసులద్దాలి! వంటిని 
వరహాలద్దాలీ; వెండి పలుపు వెనకను కట్టాలి; బంగారు పలుపు పక్కకు చుట్టాలి; 
దిష్టి తియ్యాలి; హారతివ్వాలి; అద్ధాన్న మివ్వాలి; యిల్లాంటి వింకా నా తలవెంట్రుక 
లన్నీ వున్నాయి. ఆలశ్యమైతేం “అలక కట్నం చెల్లించవలసి వస్తుంది. త్వరగా 
పంపించండి. (అని నిష్రమించును.) 


యెన్న(డూ వినలే దివెక్కడి పద్ధతులు దేవుడా! దాని యవస్థతో బోల్సి చూచిన 
నా యవస్థయే మెజుగు! ఓసి యెక్కీడ? 


(ప్రవేశించి) ఎందులకు బిలచినారు? 

వియ్యపురాలు లేచువేళ యైనదట. వర్తమానము వచ్చినది. 
ఇదిగో వెళ్ళుచున్నాను. మొహిరీ లెక్కడ నున్నవి? 

నా చేతిపెట్టెలో నున్నవి. ఇవిగో తాళములు. 

(తాళములు తీసికొని నిష్ఫ్రమించును.) 


ర :- (ప్రవేశించును.) 


పురు :- 


విర 


- వచ్చినారా! ఇక రెండుదినములున్నవి! ఈ రెండు దినములుం కూడ దాటించితిరా 
యీ జన్మమున కీ శిక్ష చాలును. పేర :- ఇది గడ్డురోజు! ఈ రోజు గడిచిందంటే యిక 
భయమే లేదు. లింగరాజుగారు సంచులు కోసీ సి సంభావనలిన్తారని పై వూళ్లనించి 
కూడా బ్రాహ్మలు కూడా వచ్చిరట. ఆయనేమో, పోలీసువార్ని అరంజిమెంటు 
చేస్తున్నారట, విన్నారా? 


= (ప్రవెశించ్చి అయ్యా! ఫలహారాల కావిళ్ళింకా పంపించినారే కారు. పెళ్ళివా 
రెంతసేపు ఆగుతారు? ఎవరిమటుకు వాళ్ళు కాఫీ హోటళ్ళకు ప్రయాణమవుతుంటే, 
పరుగు పరుగున నేను చక్కా వచ్చాను. మగ పెండ్లి వారినిలా చూస్తే మర్యాద 
దక్కుతుందా? 


పురు :- ఇదుగొ యిప్పుడి పంపెద. ఈపాటికి సిద్దమయ్యుండును. 


వీర = ఏమి కావడమో; నిన్నటి వుష్మాలో నిమ్మపండ్ల రసమే లేదట. ఇడ్జెన్లలో అల్లము 
ముక్కలు లేవట. కాఫిలో పంచదారలేదట. ఈ పూటయినా కొస్త యింపుగా 
వుండకపోతే పట్టుకు వచ్చిన వాళ్ళు మొహాన్ని పెట్టికొట్టాలని పదిమంది 
ఆలోచిస్తూన్నారు. “ఖారాఖిల్లీలు కాస్త ఎక్కువగా పంపండీ. చుట్టలు, సిగరెట్లు, 
బీడీలూ కూడా కాస్త శుభ్రమైనవి చూడండి. నిన్న పంపిన చీట్ల' పేకలు నిన్ననే 
చిరిగిపోయాయి. ఈ పూటింకోనాలుగెక్కువ పంపండి. మదరాసు నశ్యము మాట 
మరిచిపోకండి. శలవు. మణీ యాలస్యమైతే మాటదక్కదు. (అని 
నిష్కృమించును.) 


పురు :- ఏమి నిరంకుశాధికారము! ఏమి మిలటరీ ఫోర్సు! మగపెండ్లి వారన మరిడీ 
దేవతలు కారుగదా. (అనుచు లోనికేగును.) 


పేర :- ఎనిమిది వేలకూ, యేభయ్యో, వందో వుంటాయి. ఇంతవరకూ నాచేతిలో పైనా 
పడలేదు. యిప్పుడే నాది నేను వడుక్కోవాలి కాని, ఆనక వీరిచ్చేదేమిటి 
చచ్చేదేమిటి. ఆనక వీరి కన్నముంటెగద. ఈరోజుల్లో ఆడపిల్ల పెళ్లి చేశాక, యింకా 
వుండే దేమిటి, వుద్ధరి! తొలినా డడావడి, “మలీనా "డాయాస; మూడు 
మంగలాష్టకాలు; నాలుగు సిగపట్ల గోత్రాలు; అయిదు అప్పగింతలు; ఆరు 
అంపకాలు; ఏడు వంట బ్రాహ్మల తగవు; ఎనిమిది బుణదాత నోటీను; తొమ్మిది 
జవాబు; పది దావా; పదకొండు స్టేటుమెంటు; పన్నెండు విచారణ; పదమూడు డిక్రీ; 
పద్ధానుగుట మటమా; పదిహేను వేలము; పదహారు చిప్ప. ఈ రోజుల్లో యిదే 
పదహారురోజుల పండుగ. కాబట్టి, వెళ్ళీ కదిపి చూస్తాను. (నిష్కృమించును) 


మూడవ రంగము 
ప్రదేశము: పురుషోత్తమరావుగారి భోజనముల పందిరి. 


పురు :- ఇప్పుడు రెండు గంటలైనది. ఇంతవర కొక్కరునూ రాలేదు. వంటలు 
చల్లారిపోవుచున్నవి. వంటవారు కస్సుమనుచున్నారు. 


సీ. పిలిచిన బలుకక బిగందన్నుకొని లోన 
మునుగు పట్టెడు శుద్ధ మూర్జు(డొ కండు 
ఇదె వత్తు మీ వనన మీరు పొండని 


చుట్ట ముట్టించెడు శుంఠ యొకండు 
గ దనకై వేచి యుంద్రో లేదో చూత 

మని జాగుసల్పెడి యల్పుండొకండు 
ముందువచ్చినం బర్వు ముక్కలౌ ననుకొని 

కడను రాంజూచు ముష్కరుం డొకండు 


కుడిచి యింటను హాయిగా గూరుచుండి 
వత్తురానని చెప్పని వాజెియొకండు 
వచ్చి కోపించిపోవు నిర్భాగ్యు డొకడు 
ఆటు వేల్వారి నిందుల - తీరు లివి. 


పెర :- (వగర్చుచుం బ్రవేశించి) బాబూ! యీ పూట నామచ్చ మాసింది. తిరిగి తిరిగి కాళ్ళు 
విరిగాయి. (అని కూలంబడును.) 


పురు :- ఏమన్నారు? పెండ్లి వారెవరైన వచ్చుచున్నట్లా? 


పేర :- ఏం పెళ్ళివారు! ఏం రావటం? పోలీసు వారిచేత పొడిపించినందుకు బయటకువస్తే 
బ్రాహ్మణులు చంపేస్తారని, ఈపూట లింగరాజు గారింటిలోనే అత్తీసరు 
వేయించుకుని ఆరగించారు. 


పురు :- కడమవారు? 


పేర :- ఇదిగో వస్తున్నా. లింగరాజుగారి మొదటిభార్య మేనమామ బావమరిది తోడల్లుడు 
తమ్ముడట, ఆయనకీ పూట యిడ్జెన్లలో అల్లం ముక్కలు తక్కువైనాయట, 
అందుకోసం అలిగి కూర్చున్నాడు. “పెళ్ళికొడుకు జనక సంబంధము బాపతు 
పినతండ్రిగారి సవతితల్లి అమరుడు బావమరిదికి: వేలువిడిచిన. మేనమామ 
కొడుకట. ఆయనకు రాత్రీ చిన్న పీట వేశారట. అందుకోసం భీష్మించి కూర్చున్నాడు. 
వియ్యపురాలిగారి అన్న పిన్నత్తగారి ఆడపడుచు తోడికోడలు సవతితల్లి తమ్ముడు 
మేనమామగారి మేనత్త కొడుకు మేష్టరుగారితో వచ్చిన స్నేహితుడు గారంట. 
ఆయన్ను రాత్రి మ రందరితోపాటాదరించ లేదట, అందుకోసం రైలుకు పోతానని 
రంకెలు వేస్తున్నాడు. స్టూడెంట్లకు రాత్రి బంగాళాదుంపల కూరా, పకోడీల ష పులుసూ 
చేయించారు కారటి, అందుకోసం " వారీపూట వెళ్ళడం మానివేదామా అని 
ఆలోచిస్తున్నారు. వారంతా రానిది మే మెలా వస్తామని కడంవాళ్ళు కాళ్ళు 
చాచుకొని కూర్చున్నారు. ఇక తమరు వెళ్ళి తంటాలు పడవలసినదే కానీ 
నావల్లకాదు. 


పురు :- ఊరివారు? 


పెర :- వూరివారు మామూలు పాటె "యిదుగొో వస్తున్నాము పదండి." 
పురు :- రామమూర్తిగారు రాలేదేమీ? 


పేర :- పట్టుబట్ట మరచెంబూ తేవడానికి బ్రాహ్మడు దొరకలేదట, బ్రాహ్మణ్ణి వెతికించడానికి 
కూలీమనీషి కోసం బయల్దేరారు. 


పురు :- చైనులుగారో? 


పేర :- నిన్న తలవెంట్రుకలున్న పూర్వసువాసిని ఎవరో వంటశాల వైవునకు వచ్చినదంట, 
పాప, చుఠయురోనత ప్రాయశ్చిత్తం చేయించుకుంటున్నారు. ఈ పూట శాక 
పాకాలేమిటని అడిగితే, పనసకాయ కూరా, పులిహోరా, బొబ్బట్లు, బూంది మిఠాయి 
అని చెప్పినాను. అయితే, ఐదునిముషాలలో వస్తాను పద మన్నారు. 


పురు = అచ్యుతరామయ్యగారో? 


పేర ఈ మధ్య బ్ర బ్రహ్మసమాజిగా డెవరో పై అధికారిగా వస్తే ఆయనకోసం యజ్ఞోపదితాలు 
తీసిపారవేశారట. నిన్న చొక్కాతో వస్తే నలుగురూ నవ్వారట. సాయంకాలానికి 
జంధ్యము సంపాయించుకొని వస్తానన్నారు. 


మ :- (కోపముతో ప్రవేశించి) పెరయ్యగారూ! ఏరి ఏరి చివర కెంతచక్కని సంబంధము 
సంపాదించినారండి! వారి లాంచనములు వారు పుంజలు తెంపి 
పుచ్చుకొనుచున్నారు! మన కీయవలసి వచ్చినప్పుడు "మా కానవాయిత లే" 
దనుచున్నారు. మన మిచ్చిన కట్నమునుబట్టి మంగళ హారతిలో మన కైదు 
నూటపదాజులు రావలెను గదా? వారు వరహాకంటె వేయరట! 


పురు :- ఈ మాట చెప్పుటకేనా నీ విపుడు వచ్చినది? 


భ్రమ :- ఇది కాదు. ఈపూట వియ్యపురాలి పినతల్లి కూతురు తోడికోడలి యక్క 
యాండబిడ్డ సవతి మొగమున నద్దిన మొహిరీ మోటుగా నున్నదంట. అందులకై 
యామె యలిగినదంట. వియ్యపురాలు విచారించుచుం. గూర్చున్నదంట. అమ్మలక్క 
లందజు. జుట్టునుమూ(గి యామెకు. బురెక్కించుచున్నారంట. 


సరు: :నరే వెళ్ళికాళ్లమీద(బడి కటాక్షింపుమని వేడుదము పద! పెరయ్యగారూ! నేను 
వచ్చువరకును మీరిచ్చట నుండుండు. (అని భార్యతో బరిక్రమించి, ఆకసమువంకం 
జేతులు జో డించి) 


గి. ఆండుబిడ్డ పెండ్లి అతి లోభితొడ( జు 
ట్టణిక మెముకలెల్ల గొరుకు లౌక్య 
జాతి కింట విందు సర్వేశ్వరా? పగ 
వారికి న్విధింప వలదు, వలదు. 
(తెరపడును.) 
ఇది సప్త్రమాంకము. 


—— లాలా! 


అస్నమాంకము 
మొదటి రంగము 


(ప్రదేశము: వెజ్రిబుబ్రిల వెంగళప్పగారి కచేరి చావడి.) 


వెంగ :- (పడక కుర్చిలో బరుండి) అదిగో! పదికూడా అయినది. ఇప్పటికొక పార్టీ రాలేదు; 
ఇంకా వచ్చేదేమిటి? ఈవిధంగా వున్నది వ్యాపారము! పదికొట్టెసరికి పాగా, కోటూ 
తగిలించుకొని సాయల వాళ్లలాగు చక్కాబోయి, కచేరి కాంపౌండులలోనూ, రైలు 
స్టేషనుల వద్దను, ఘాటీపాకలవద్ద కూడా కాచి మనిషి కంటబడేసరికి మరిడీ 
తవం పట్టుకుంటూ వుంటే యెందరికని యేడుస్తవి కేసులు! ఈ రోజులలో 
నాలుగే వృత్తులు. ఒకటి సిగరెట్ల దుకాణము. రెండు కాఫీహోటలు. మూడు మెడికల్‌ 
ప్రాక్టీసు, నాలుగు ప్లిడరీ. ఏ సందులోకి వెళ్ళి, యే గుమ్మంవంక్ష చూచినా ఏ సిటీ 
సిగరెట్‌ స్టోర్సు బోరులో, ఏ "మైసూరు మహాలక్ష్మి విలాన కాఫీక్టబ్‌' బోర్జో యే 
'ఏ.డి.రాజు, 'యల్‌'యమ్‌.యన్‌. మెడికల్‌ ప్రాక్టిషీనర్‌' బోర్జోో యే నీ. వీ. 
రాఘవాచారి, బి.యే.,బి.యల్‌. హైకోర్టు వకిలు" బోర్జో ప్రత్యక్షం! ఈ నాలుగు 
వృత్తులలో కాఫీహోటలు ఫస్టు; ఫ్లీడరీ లాస్టు! నోర ఆపరేషను కొంత నాశనం చేస్తే 
స్థాంపుడ్యూటీ పెరిగి సర్వనాశనం చేసింది! ఈ తాలూకా బోర్డు ప్రెసిడెంటు పదవే 
రాకపోతే యీపాటి కీబీరువా లమ్ముకొని పోవలసిందే! దీని తల్లీ బొడ్డు పొక్క! దీనికి 
వచ్చాయిప్పుడు తిప్పలు! పోయిన సంవత్సరం అమాం బాపతులూ అయిదువేలు 
గిట్టాయి. ఈ సంవత్సరం టి. ఎ. ఫిక్సెడ్డుచేసి, మా నోటిలో మన్ను కొట్టారు! ఇదిపోతే 
ఇక్‌ కంట్రాక్టర్ల కరమున మో సంవత్సరము వాళ్ళివ్వవల్సింది కూడా నిరుడే 
ఇక వాళ్ళిచ్చేదేమిటి, చచ్చేదేమిటి? పోతే, యిక, చచ్చుముండా 
స్కూలు టేచర్లున్నారు. ఫయినులు వేసి, బదిలీలు చేసి, బర్త్హరఫులు చేసి 
గోలయెత్తించే “కక నెల జీతం వూడిపడేసేరికి చుక్కలు రాల్తాయి. పయివాళ్ళను 
తగ్గించి, బంధువులను తెచ్చిపెట్టుకోవడం మొదలు పెట్టాక అది అఘోరంగానే 
వుంది! ఈ కాకిపిండాలయినా ముట్టకుండా స్వరాజ్య “పార్టీవా రిక్కడ కూడా 
సన్నాహాలు మొదలుపెట్టారు. ఎలక్షను “రోజులు దగ్గిర పడుతున్నాయి! వెనుకటిలాగే 
ఓట్లు కొందామంటే వెనుకటి బుణమే యిప్పటికింకా తీరలేదు. బాగా వచ్చేటప్పుడు 
వొల్లు తెలియక బ్రాంది దగ్గరనుంచి అలవాటు చేసుకున్నాను. ప్రాతఃకాల 
మయ్యేసరికి బాటిల్‌ కావాలీ. ఈ తిప్పలకు తోడు యింటిదాని "బాధొకటి 
పట్టుకున్నది! ఫన్టు తారీఖున రెండు పెద్ద కాసులూ చేతులో పెట్టకపోతే 
చెప్పుదెబ్బలు తప్పవు! ఆ రాత్రి దాని కంటపడడం చేత ఆవిధంగా రాజి చేసుకోక 
తప్పిందికాదు. ఎవరో వచ్చుచున్నారు! (అని లేచి గంభీరముగా గూరుచుండును.) 


ఒక టిచరు :- (చెతులు కట్టుకొని ప్రవెశించి, నమస్కరించి) అయ్యా! నెను అచ్చన్న పట 
స్కూలు తాలూకు అయిదో టీచర్నండి. 


వెంగ :- అయితే యమంటావు? ఆ నంగినంగి వేషా లేమిటి? 


టీచ :- వల్లూరులో నా భార్య కనలేక మూణ్నాళ్ళనుంచి కష్టపడుతూ ఉన్నదండి. రెండు 
రోజులు సెలవిప్పించితే వెళ్ళివస్తానండి. 


వెంగ :- నీభార్య కష్టపడుతూ వుంటే నీ వెందుకు యేడవనూ? నీవు కనిపిస్తావా? లేక 
వకాల్తానామా పుచ్చుకొని నీవే కంటావా? 


టీచ :- డాక్టరు దొరనానిగార్ని తీసుకువెళతానండి. 
వెంగ:-అబ్బో! నీ మొహాని కదికూడానా! యినస్పెక్టరుగార్ని చూచావా? 
టీచ :- చూచానండి. చూస్తే తమతో మనవి చేసుకో, మన్నారు. 


వెంగ :- అయితే ఆ పిడతను ముందుచూచి ఆ పిడత వెళ్ళమంటే అప్పుడు 
వచ్చావన్నమాట. ఫో! సెలవూ లేదూ గిలవూ లేదు ఫో! 


టీచ :- (దైన్యముతో) అయ్యా! కటాక్షించాలి. కష్ట సమయం. 


వెంగ :- పొమ్మంటే పొయ్యావు కావు గనుక రెండురూపాయలు ఫైను. టిచ :- 
మహానుభావులు:- దైవస్వరూపులు మన్నించాలి. 


వెంగ :- ఫయినన్నా కదల్లేదు గనుక పదిహేను రోజులు సస్పెండు. 
టీచ :- అధికార్లు ఆగ్రహపడితే నే నాగలేను. అనుగ్రహించాలి. 
వెంగ :- సస్పెండన్నా జంకావు కావు కనుక డిస్మిస్‌ చేశాను ఫో. 


టీచ :- ఆరి ఛండాలుడా! ఆ మాటకూడా అనేశావా; సరే ఇంతేనా యింకేమయినా 
చెయ్యగలవా? ఈ మూడేళ్ళముష్టి పదివిపోగానేం ఇంటింటా అడుక్కుతినే యోగం 
నీకుగాని యీపాటి కాటికాపరి పని మాకు దొరకకపోదు. అదిగాక నీవంటి 
అధమాధముని కాలంలో, అడలిపోతూ నవుకరీ చెయ్యడం కంటే యాయవార 
మెత్తుకున్నా మంచిదే. శేషాద్రిగారి చెప్పులుమోసి, కామరాజుగారికి కాళ్ళు గుద్ది 
మాలవాడికి వంటింటిలో మంచంవేసి వారికీ సాధ్యంకాని ఓట్టకు వందలకు వందలు 
సమర్పించి, ఈ సామ్రాజ్యం సంపాదించావు! అయితే యేమీ ఆ పడ్డపాట్లన్నీ 


అప్పుడే దులిపెశావు! అల్పున కధికారం పట్టినా, ఆడదానికి వైధవ్యము వచ్చినా 
"యెద్దు కచ్చుపోసినా, యేనాదికి పెత్తనమిచ్చినా, క్షణంలో స్వరం మారుతుందన్న 
వాడు వెట్టివాడా! ఏమి విపరితకాలం వచ్చిందో! యెక్కడ చూచినా 
మునిసిపాలిటీలూ, లోకల్‌ బోర్డులూ, నిరక్షరక్షులతోనో, నీవంటి నీచాతినీచులతోనో 
నిండిపోతున్నాయి! అయిందాకా, అడ్డమైన గడ్డి కరవడం! అయిందనగానే, ఆకాశం 
ముట్టడం! యిదీ యిప్పటి మర్యాద! అయినా, మీ యాపదమ్రెక్కులు నమ్మి 
మీలాంటి వాళ్ళకు వోట్లిచ్చవారి ననాలి గాని మిమ్ముల నవలసిన పనిలేదు! మీకు 
వోట్టివ్వడం వలన మీపాపాలలో భాగం పంచుకో వలసివుంటుందన్న సంగతి తెలిస్తే 
ఒకరయినా మీకు వోటిస్తారా? నీకూ కాలం దగ్గిర పడ్డది! కాకపోతే, కళ్ళింత 
మూసుకుపోవు! ఇనస్పెక్టరుగారిమిద నీకింత కడుపుమంటెందుకు? నీతో గలిసి నీ 
పాటకు తాళం వేశారు కారనేనా? ఆయన చెప్పులు మొయ్యడానికయినా నీ కర్షత 
వున్నదా? నీవు చేసిన దారుణాలకు, నీ గుండెలలో గునపం లాగు ఆ మహారాజు 
కాస్త అండగా వుండబట్టి, యింత అన్నం తిన్నాం! ప్రతివారిని పిడత పిడతంటావు! 
పిడతేమిటి? నీ పిండాకూడు! ఎంతమంది సే జీవానికి పడి యేడు చున్నారో 
యెందరి వుసురు నీ యింటావంటా చుట్టుకుంటూ వుందో యెరక్క ఇంత పొంగి బోర 
పడుతున్నావు! భగవంతుడు మా మొర వినకాపొడు. పటుక్కున 
దుంపతెంపకాపోడు! ఈసారి నిన్నెలాగు ఈడ్చి పారేస్తారు. ఈ మాటలు మాత్రం 
మనస్సులో వుంచుకో! ఇకసెలవు! (నిష్ఫ్రమించును.) 


వెంగ :- హమ్మా! హమ్మా! ఎంతలేసి మాటలన్నాడు! ఆ వెధవ అల్లా దులిపస్తూవుంటే 
పాడునోరు పైకి లేచిందే కాదేం? ఇదే కామోసు గిల్టికాన్‌షన్‌ అంటారు! నిజంగా 
యింత నిర్భాగ్యపు వధవ నె నిదివరకన్నడూ కాలేదు. నా ధూంధాంలు చూచి, 
నలుగురు టిచర్లూ నా యంతవాడు లేడనుకునేవారు. ఈ సంగతి తెలిస్తే 
ఇకనన్నెవడైనా లక్ష్యపెడతాడా! సమయానికి చాకలి వెధవకూడా లేకుండా 
పోయాడు! అవసరానికి లేకపోయినందుకా వెధవను డిస్మిస్‌చేసి తీరుతాను! 
అదెవరు? 


లింగ :- (ప్రవెశించి) ఈ పూట పంతులుగారింత తీరికగా నున్నారేమి? 


వెంగ :- దయచెయ్యండి! యేమి తీరిక! యేమిలోకం! పార్టి లంతా యిప్పుడే బసలకు 
పోయారు. ఎవరో టీచరువచ్చి, యేదో చెప్పుకుంటుంటే వింటున్నాను. ఏమిటి 
సమాచారం? కూరో ఎండీ! 


లింగ :- (కూర్చుండి) పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారి కొమార్తెను మా 
పిల్లవానికిచ్చిన సంగతి మీరెజిగినదే గదా? వివాహ కాలమున నాలుగువేల 
రూపాయల నగలుంచినారు. వివాహమై మూడేండ్లు కావచ్చినది. పిల్లను 


గాపురమునకు బంపరు. మా నగలు మా కిమ్మన్న మాటాడను మాటాడరు. అసలు 
రహస్యమేమా? ఆ నగలు మనవి కావు. తరువాత జూచుకొందమని తాకట్టు 
వస్తువులు తీసి తగిలించినాను. తాకట్టు పెట్టిన వారిపుడు నన్ను 
తాటించుచున్నారు. 


వెంగ :- కార్యంకాగానే చల్లగా సంగ్రహించుకోక పోయారా? 


లింగ :- అప్పటి నా యభిప్రాయమదే కాని సాగినది కాదు. ఆపిల్ల ఎలాగుననో నా 
యభిప్రాయము కనిపెట్టి అందుల కవకాశము చిక్కనిచ్చినదిగాదు. వెంగ :- ఆ 
పిల్లకిప్పుడెన్నో యేడు? 


లింగ :- పదునాజవ యేడు ప్రవేశించినది. 
వెంగ :- ఐతే మైనార్టీ వదలలేదన్నమాట. అబ్బాయికో? 
లింగ :- పందొమ్మిది. 


వెంగ :- సరే దానికేం! ముందో నోటీసుముక్క వ్రాసిపారేసి అబ్బాయి పేరుతో తక్షణం 
తండ్రిమీద దావా దాఖలు చేదాం! 


లింగ :- తండ్రిమిందనే కాదు. దానినిగూడం గోర్డునకిడ్సి తెప్పించి నలుగురిలో నగ 
లూడదీయించినగాని నా కసి తీఅదు. 


వెంగ :- అదెంతపని? పసిపిల్లను నగలతో పరారీ చెయ్యడానికి సిద్ధముగా యున్నారని 
చెప్పి యెంజెక్‌షన్‌ ఆర్డరు పుచ్చుకొని యిట్టే ఈడ్చించుకొని రావచ్చును. కంలో 
మనమాటంటే ఇపుడు కో టి రూపాయల క్రింద చెలామణీ అవుతుంది. 


లింగ :- ఇంకొకటి, మనకు మనోవర్తి బాధ లేకుండా ఈ సంబంధ మింతటితో దప్పిపోవు 
దారికూడం జూడవలెను. 


వెంగ :- దానికేముంది? ప్రతిరాత్రీ మునసబుగారు పేకాటకు మన ఇంటికి వస్తూనే 
యుంటారు. ఇది నా స్వంత వ్యవహారము వంటిదని చెప్పితినా ఆయన స్వంత 
కార్యము క్రింద చూచెదరు. 


లింగ :- సరే, సాయంకాల మబ్బాయినింగూడిం దిసికొనీ వచ్చెదను. మీరు కోర్ట రునుండి 
రాంగానే నోటీసు వ్రాయుండు. (అని లేచును.) 


వెంగ :- వచ్చేటప్పుడు ఫీజేమయినా తెచ్చి జమకట్టిస్తారు గాదూ? 


లింగ :- అయ్యో, దానికమి? ఆమాట మిరు చెప్పవలెనా? (కొంచెము పరిక్రమించి) 
ప్లీడరింటంగాలు పెట్టగానే, ఫీజుగోల సిద్ధము! ఫీజు ముట్టువజకుం ప్లీడరు పిశాచమే! 


గీ. రోగి చావని బ్రతుకనీ రొక్క మెటులొ 
లాగ జూచును వైద్యుండు లాఘవముగ 
వ్యాజ్య మోడనీ గెల్వనీ వాటమెజింగి 
పిండుకొనయఆయాచు ప్లీడరు ఫీజు ముందె! 


రెండవ రంగము 
(ప్రదేశము: కమల గది.) 


కమ :- (నూలు వడుకుచు) కనుకనే పెద్దలు కదురు తిరిగినను కవ్వము తిరిగినను 
కాటకముండదని చెప్పుదురు. సందియ మేమి? 


గీ. రాట్నపుం జక్ర మిటు లహోరాత్రములును 
గాలచక్రంబు కైవడి గదిలెనేని 
విష్ణుచక్రంబువలె క్షామ విదళనంబు 
చేసి, భూచక్రమెల్లను జెతనిడదె! 


ఎందుకు జెపుమా నాన్నగారు వచ్చుచున్నారు! (అని లేచును.) 


పురు :- (కాగితము చేతబట్టుకొని ప్రవేశించి) అమ్మా వియ్యంకుండుగారు చివరకు వీధి 
కెక్కినారు! ఇదిగో నోటీసు. 


కమ జ ఏమని? 
పురు :- చదివెద వినుము. (అని యిట్లు పఠించును.) 


బి. యే. బి.యల్‌. హైకోర్టు వకీలు వెర్రిబుర్రల వెంగళప్పగారి వద్ద నుంచి, 
పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారికి, అయ్యా! మా క్రయింటు 
సింగరాజు బసవరాజుగారికి మీ కొమార్తె కమలను యివ్వడం మూలకంగా 
వివాహం కాబడ్డట్టున్నూూ వివాహ కాలములో మా క్లయింటు మీపిల్లకు 
నాలుగువేలు రూపాయల కిమ్మత్తు గల నాణమైన బంగారపు నగలు 


~ 


వుంచబడ్డట్టున్నూ సదరు నగలను మిరు హరించడానికి దురుద్దశముతొ, 
సదరు చిన్నదాన్ని కాపరానికి పంపకుండా వుండబడ్డట్టున్నూ మీపైన దావా 
వగైరా చర్య జరిగించేదిగా మాకు సమజాయిషి ఇవ్వబడీవున్నారు. ఈ 
నోటీసు అందిన ఇరువది నాలుగు గంటలలోగా సదరు వస్తువులు సహితం 
పిల్లను కాపురానికి పంపబడి మావల్ల క్రమమైన రసీదును పొందకుండా 
వుండబడే యెడల మీ వగైరాలపైన 'దావా చెయ్యడమే కాకుండా, మీవల్ల 
యావత్తు ఖర్చులున్నూ రాబట్టుకోబడడం యిందుమూలముగా 
తెలియజేయడమైనది. ఈ నోటీసు తాలూకు ఖర్చులుగూడా పిల్లతో 
పంపబడేది కాబడుతుందని చిత్తగింపవలెను. 


-వెట్రీబుబ్రిల వెంగళప్ప. 
కమ :- సరే దీనికి నమాధానమేమియు( వ్రాయవలదు. దావా కూడ దాఖలు కానిండు. 


పురు :- అమ్మా! నీ అభిప్రాయమేమో నాకు బోధపడలేదు. "నన్నిప్పుడేమియు 
నడుగవలదు. సమయము వచ్చినప్పుడు సర్వముదేటం పడంగల"దని నీ వాదిలో 
జెప్పియుండుట చేత నిన్నేమియు నిరోధించి యడుగలేదు. కాని ఏమి యపకీర్తి 
వచ్చునో యను నాందోళన మాత్రము లేకపోలేదు. అదిగాక. 


గీ. పరులకుం దాస్య మొనరించి పరువు మాలి 
బ్రతుక జూచుటకంటెను బస్తు మేలు, 
సరస మెజుంగనివారితో జగడమాడి 
కోర్టు కెక్కుటకంటెను గొజిత మేలు? 


కమ :- అది నిజమే కాని యీ వ్యవహార మట్టిది కాదు. దీనికై మీ రించుకయు దిగులు 
పడవలసిన పనియు లేదు. సర్వము నాకు విడిచిపెట్టి "మీరు శాంత మనస్కులరై 
యుండుడు. 


పురు :- సరే కానిమ్ము. నీ మాటయే నాకు నిట్రాట. (నిష్కృమించును.) 
కమ :- (ఆకసమువంక చేతులు జోడించి) ఓ సర్వేశ్వరా! 


ఉ. గట్టిగ నిన్నె నమ్ముకొని కష్టము లోర్చినవారి నేరి చే 
పట్టీ భరించు కేవల కృపామయమూర్తి వటంచు నెట్టనం 
బట్టితి నీదు పాదములు, బాలను, బేలను, దీనురాల న 
న్నెట్టులు తేల్చెదో! తరుణ మియ్యది యే సుమి డాయ వచ్చెడున్‌. 


(తెరపడును.) 
ఇది అష్టమాంకము. 


నం చాలా! 


నవమాంకము 
(ప్రదేశము: న్యాయస్థానము.) 


(న్యాయపీఠమున గూర్చుండి, అభియోగ పత్రము చదువుకొనుచు న్యాయాధిపతి, 
యెదుటం గుర్చీలో వెంగళప్ప, అతని వెనుక నిలబడి లింగరాజుగారు, బసవరాజు, 
రెండవవైపునం పురుషోత్తమరావుగారు, కమల.) 


పురు :- (తనలో) నిజమే, కోర్టెక్కుటకంటెం గొబిత యెక్కుటే మేలు. 


చ. మనుజుని ముంగట న్నారడు మాదిరిగా మనుజుడు నిల్చి వే 
ర్మనుజుండు బల్ల గ్రుద్దుచును మాటికి మాటికి నేమి ప్రశ్న వే 
సినం దలయొగ్గీ యుత్తరము చెప్పుచు, నూర్చులు పుచ్చుచుంట కం 
టెను నవమాన మింకొకటి నిక్కముగా మహిలోన నున్నదే. 


సీ. ధనలోభమో, పట్టుదలయో, దురాశయో 

వేధింప నిలువెల్ల వెజ్రీ యెత్తి 

కూటసాక్ష్యములను గూరిచికొని యిండ్లు 
వాకిళ్లు ముదుసళ్ళ వశ మొనర్చి 

బ్రోకర్లుసేయు దుర్చోధలు మది నమ్మి 
ప్లీడర్లు కోరిన ఫీజు లిచ్చి 

పూంటకూళ్ళిండ్ల నూడ్చ్పులు నాకి, వారి పం 
చల దాటియాకు; జాపలం బరుండి 


కోరే దేవాలయంబుగా కోర్టు నెదుటి 
మతట్రులుం గంగరావులె మంటపాది 
కములుగా, జడ్జి దైవంబుగా నిరంత 
రంబుం దిరుగుదురేమి కర్మంబొ ప్రజలు. 


ఇంతకును 


సీ. కరణము తొలి మలి కట్నాల క్రిందను 
కూటసాక్షుల గొఖుగుడుల క్రింద 
వెంట దో డ్రెచ్చు నేజెంటు ఖర్చుల క్రింద 
ప్లీడర్లు లాగెడు ఫీజుక్రింద 


లా 


చల్లంగాం బెరిగిన స్టాంపుడ్యూటి క్రింద 
తెమలని సాక్షి బత్తెముల క్రింద 

కోర్టు గుమాస్తాల కొల్పు ముడ్చుల క్రి కింద 
కడలేనియట్టి నకళ్ళ క్రి కింద 


రైళ్ళక్రిందను, కాప్‌ ఫొ టేళ్ళ క్రి కింద 
కొపలుం గోడులును మాపుకొనుచు, నోడు 
వాడు బయటను, గెలిచినవాడు లోన 
నేడ్చుటెగాక, లాభ మింతేని గలదె. 


బస :- (తనలో) పెంపుడు తండ్రి చివరకు నన్నెంత పేలవపజచెను? 


గీ, పెండ్లి కాంగానె చదువు మాన్పించెం ప్రజలు 
కేరడము సేయం. గో ర్జు కెక్కించె నేడు 
ధనమె బ్రతుకైన పెంపుడు తండ్రి కంటె 
సవతి తల్లియె మేలు నిశ్చయముగాను! 


న్యాయా :- (కాగితములు బల్లపై నుంచి) వెంగళప్పగారూ! యీ వ్యవహార మింతవజకు 
రావలసీనది కాదండీ! ఉభధయులకును "రాజి చేయుట యుక్తమని నా 
యభిప్రాయము. 


వెంగ :- (లేచి) కోర్ట రువారలా సెలవిస్తే కొంప మునిగిపోతుంది. మాక్లయింటు వంటి 
మర్యాదస్తుడు మద్రాసులో కూడా లేడండి. ఆయన పెళ్ళికి అయిదువేల 
అయిదువందల కరుకులు కట్నము యిచ్చారు! 


లింగ :- (వెనుకనుండి మెల్లగా) అయ్యయ్యో! ఆ సంగతి మన మొప్పుకొనగూడ 
దయ్యా బాబూ! ఆయన తండ్రికని దిద్దుకోండి! 


వెంగ :- అన్నట్టు పొరపాటు మనవిచేసాను. ఆయనకుగాదు కట్నం ఆయన కొడుక్కు. 
కాదు, కాదు తండ్రికి! ఆయన తండ్రి లక్షాధికారండి. మూడు పెండ్లండ్లయినాయి. 
ముప్ఫయి వేలు "కట్నాలు వచ్చాయి! మునిసిపల్‌ మెంబరీకోసం' మూడుసార్లు 
స్రాంజైనాండు. 


న్యాయా :- (నవ్వి) ఆయన చరిత్ర ఇప్పుడవసరము లేదు కాని రాజీ మాట రవంత 
ఆలోదింపుడు! 


వెంగ :- ఈ విషయంలో యీశ్వరుండు చెప్పినా మాక్లయింటు వినడండి. దావా మా పక్షం 
కావడానికిపట్టెడు రికార్డుంది. బోలెడు సాక్ట్యము వుంది. అలహాబాదు ట్వంటీ త్రీ త్రీలో 
అత్తవారు పెటిన నగలును హరించకూడదని అయిదు పేజిలు వ్రాసాడు! కలకట్టా 
ట్వంటీ ఫోర్‌లో పిల్లను కాపరానికి పంపి తీరాలని వుంది! 


న్యాయా :- మీ తీర్చులన్నియుం దీరిక సమయమునం జూచెదను! ఏమి లింగరాజుగారూ! 
వ్‌ అబ్బాయిని మీ రొప్పింపలేరా? 


లింగ :- చిత్తము చిత్తము. కోర్టువారి చిత్తమట్లున్నప్పుడు కోటిరూపాయలు పోయినం 
పోవుగాక! మా నగలు మాకిచ్చి, మా ఖర్చులు మాకిచ్చి, వారికిని మాకును 
సంబంధము లేకుండ౦ జేసికొనుటకు వారు ఇష్టపడిన యెడల, మా అబ్బాయిని నె 
నొప్పించెద. 


న్యాయా :- (పక్కున నవ్వి) ఏమి, కోడలేల పనికి రాదు! 
లింగ :- ఆ పిల్ల మా యింట. నణకువత్ల కాపురము సేయదండి. 


న్యాయా :- ఎమి పురుషోత్తమరావుగారూ! అమ్మాయికి నచ్చజెప్పి అత్తవారి 
యిష్టానుసారముగ నడచుకొ నునట్లు చేయలేరా? 


పురు :- అయ్యా! నే నసహాయవాదిని. అందువల్ల త ప్రశ్నమున కుత్తర మొసంగుటకు 
నా కవకాశము లేదు. న్యాయా ఫా న్యాయాధిపతిగాంగాక గృహస్థుడుగా 
నడుగుచున్నాను. 


పురు :- ఇది న్యాయస్థానము కాని తమ గృహము కాదు. 


న్యాయా :- అట్లయిన నీ వ్యవహారమిశ నిరుపక్షములకు అనుకూలముగా నిర్వర్తించుట 
కవకాశము లేదన్న మాటయే! 


వెంగ :- ఆ సంగతి నే నాదిలోనే మనవి చేశాను. 
కమ :- (తనలో) 


మ. మనసూ! జంకకు, ధైర్యమా! చెడకుమీ మానంబు! నీమానశో 
ధనకాల బిదె, దైవమా! యిపుడె చెంతంజేరి సాయంబు స 
ల్సి ననుం దేల్చు ముహూర్త మిత్తటణీని దల్లీ! భారతీ నాదు వా 
క్కున నిల్వంబడు మక్కరో కదిసి నాకుం దోడుగా నుండుమీ! 


~ లా 


న్యాయా :- అందుచెతనె మిరు వకిలును బెట్టుకొనలేదన్నమాట. 


కమ :- (కొంచెము ముందునకు వచ్చి) అయ్యా! తామధిష్టించినది ధర్మపీఠము, తాము 
ధర్మదేవతకు( బ్రతినిధులు. తమ కాండు బిడ్డయున్నయెడల నాబిడ్డయె యీ బిడ్డ 
యనుకొని తమ సన్నిధానమున ధర్మము విన్నవించుకొనుటకు నా కనుజ్ఞ 
దయచేయుడు! 


వెంగ :- (చివాలున లేచి) నో! నో! నో! ఆ చిన్నది మాట్లాడడము అశాస్త్రీయం. అందుకు 
లా యెంతమాత్రం వప్పదు. ఏదీ సివిల్‌ ప్రోసీజరు కోడెక్కడుంది. (అని బల్ల మీంద 
వెదకును.) 


న్యాయా :- ఏమీ? ఏల మాటాడంగూడదు? 


వెంగ :- ఆ పిల్లకు మైనార్టీ వెళ్ళలేదండి. మైనారిటీ వెళ్ళని వాళ్ళు మాటలాడ గూడదని 
బోలెడు బొంబాయి తీర్చులున్నాయి. 


కమ :- అయ్యా! చట్టము వేటు, సందర్భము వేజు, సందర్భములను బట్టి చట్టములు 
మారునుగాని, చట్టములనుబట్టి సందర్భములు మాజవు. నా తండ్రిగా 
రసహాయవాదులు. నాకు వకీలును బెట్టుకొ నుట కవకాశము లేదు. చట్టమునందు( 
జెప్పంబడిన యీడు రాకపోయినను స్వవిషయమును సమర్థించు కొనుటకు 
జాలీన జ్ఞానమును సర్వేశ్వరుండు నాకు బ్రసాదించినాండు. ఇట్టీ స్థితిలో నామాట 
వినకుండుట నా కన్యాయము చేయుటకాదా? 


న్యాయా :- చెప్పమ్మా చెప్పు? నీవు చెప్పిన మాటలు రికార్డు చేయంగూడదనవచ్చును 
గాని నన్ను వినంగూడదనుటకు వీరెవరు? 


కమ :- చిత్తము, చిత్తము. దావా సారాంశములు రెండు. మొదటిది నా తల్లిదండ్రులు నా 
నగలు హరింపందలంచినారని. రెండవది అందులకై వారు నన్ను గాపురమునకు. 
బంపలేదని. (నగలు మూట తీసి) ఇవిగో వారడిగిన వస్తువులు. అనినావారు:నా 
వివాహ కాలమున నాకు బహూకరించినారు. బహూకరించిన వస్తువులు దిరుగ( 
సంగ్రహించుటకు దాతకు హక్కు లేదు. 


వెంగ :- కావలసినంత హక్కుంది. కలకత్తా తీర్పులు లక్ష చూపిస్తాను. ఏదీ నంబరు యైట్‌ 
వాల్యూము. (అని వెదుకును.) 


న్యాయా :- ఆగవయ్యా నీ యల్ల లాటకాల! అమ్మాయి! రెండవ సారాంశమును గూర్చి 
యేమి చెప్పెదవు? 


కమ :- ఇదియె తామించుక శ్రద్ధతో వినవలసిన విషయము. నా భర్త నా యింటికివచ్చి, 
నా యాజ్ఞానుసారము నడచుకొనవలసి యున్నదిగాని, ఆయన యింటికి నన్ను 
రప్పించుకొనుట కాయన కావంతయు నధికారము లేదు. 


వెంగ :- కావలసినంత అధికారముంది. కలకత్తా ట్వంటీ సిక్సులో కాళ్లూ, చేతులూ కట్టి 
తీసుకుపోవచ్చునని కూడా వుంది. 


న్యాయా :- అబ్బబ్బా! న వాగవయ్యా! ఎందుల కధికారము లేదమ్మా? కమ :- ఆయనను 
మేము వేలములో అయిదువేల యైదువందల రూపాయలకు. గొన్నాము. 


న్యాయా :- (ఆశ్చర్యముతో) అదెట్లు? 


కమ :- నాకు కాళింది యను నక్కగారుండెడిది. ఆమెకి మాతండ్రిగారీ సంబంధము కొజకు 
యత్నించుతణీ మున్నంగివారు పోటీకి వచ్చినారు. అప్పుడు పెండ్లికొమరుని 
వేలము జరిగి, ఆ వేలములో అయిదువేల అయిదువందలకు మా సొత్తయినారు. 


లింగ :- అయ్యా! వట్టిది వట్టిది! అట్టిదేమియు జరుగలేదు! (వెంగళప్పను చజచి) నీ 
బొడ్డు పొక్క! నిజముకాదని చెప్పవేమయ్యా! 


వెంగ :- (ఉలిక్కిపడి లేచి) అయ్యా! అయ్యా! అంతా అబద్ధమండి. కావలిస్తే మా 
క్ల్షయింటు గంగలో దిగి ప్రమాణం చేస్తాడు. 


కమ :- (రెండు కాగితములు తీసి) అయ్యా! యిదిగో యిది మొదటి అగ్రిమెంటు. ఇది 
సొమ్ము ముట్టినప్పటి రసీదు. (అని యిచ్చును!) 


న్యాయా :- (చదివి) ఏమయ్యా! ఈ రశీదులు మీరిచ్చినవేనా? 

లింగ :- (గొల్లున) కావు కావు! మహాప్రభో! కల్పించినారు. 

వెంగ :- నిశ్చయముగా ఫోర్లరీ అండీ! నిలువునా ఫోర్లరీ! ఇండియన్‌ పినల్‌ కోడ్‌ 
నాలుగువందల అరవయ్యిడో సెక్షన్‌ ప్రకారము ఆపిల్లమీద ప్రాసిక్యూషనుకు ఆర్హరు 
దయచేయించక తప్పదు. 


న్యాయా :- ఐతే అమ్మాయి! అగ్రిమెంటు ప్రకారము ఆ సంబంధము మీ యక్క కేల 
జరుగలేదు? 


కమ :- కొనితెచ్చిన వరుని బెండయాడుట గౌరవహినమని మా యక్క బావిలోపడి 
మరణించినది. ఇదిగో యీ పత్రిక జిత్తగించినచో దమ కి యంశము విశదము 


కాగలదు. (అని పత్రిక యిచ్చును.) న్యాయా :- (చదివి) హరహరా! యెంతపని 
జరిగినది. ఆ కారణముచే ఆ చిన్నవానికి నిన్నుం జేసినారన్నమాట. 


కమ :- చేయక తప్పినది కాదు. చేజిక్కిన సొమ్ము మరల చేపుటకు వారు 
నిరాకరించినందున ఆక్రయము నాక్రింద మార్చవలసి వచ్చింది. 


లింగ :- అయ్యా! వాదము నిమిత్తము, వారుసొమ్ము ఇచ్చినట్లే నిశ్చయింపుండు. అయిన 
నది కట్నమగును గాని క్రయధన మెట్లగును? 


కమ :- కట్నమునకును, క్రయధనమునకును గాసింతయు బేధము లేదు. ఉన్నదన్నను 
కట్నములు వివాహకాలమున నిచ్చుట గలదు. గాని, వేలము, బజానా, అగ్రిమెంటు, 
ముందు చెల్లించుట ఇట్టి యాచారమెచ్చటను లేదు. అందువల్ల నిది 
క్రయధనమగుట కాక్షేపణ మేమియు లేదు. అది యటుండనిండు! శుభలేఖలలో 
సర్వత్ర "వారి కుమారునకు" వీఠి కొ మార్తెనిచ్చి" అనీ కదా “రమఘుండును; ఏనీని 
జిత్తగింపుడు. (అని రెండు శుభలేఖ లిచ్చును.) 


న్యాయా :- (ఒక శుభలేఖనెత్తి) "నాకొమార్తె చి॥ సౌ॥ కమలకు బ్రహ్మశ్రి సింగరాజు 
లింగరాజుగారి కుమారుడు బసవరాజు నిచ్చి" (అని పఠించి, పక్కున నవ్వి) ఇది 
పురుషోత్తమరావుగారి శుభలేఖ. లింగరాజుగారి శుభలేఖలో నెట్టున్నదో (అని 
రెండవ దాని నెత్తి) నా కుమారుడు చి॥ బసవరాజును బ్రహ్మశ్రీ పు య 
పురుషోత్తమరావు పంతులుగారి కొమార్తె చి॥ సౌ॥ కమలకు ఇచ్చి" సరె ఇకనేమి 
స్పష్టముగానే యున్నదే! ఏమి లింగరాజుగారూ! మీకుమారు నామే కిచ్చివేసినట్లు 
మీరొప్పుకొనియే యున్నారే? 


లింగ :- అయ్యా! అన్యాయ మన్యాయము. మీ శుభలేఖలతో పాటు మాకు గూడం గొన్ని 
యచ్చువేయించి పెట్టుండని బుద్ధి గడ్డితిని పురుషోత్తమరావుగారిని కోరగా ఈ 
ద్రోహము ఆయన చేసేనారు. వెంగ్‌ :- ఇదో ఫోర్టరీ, యిందుకోసం యీయన మీద 
కూడా ప్రాసిక్యూషనుకు ఆర్డరు దయచేయించాలి. ఇక వూరుకోవడానికి వీల్లేదు. 


కమ :- అయ్యా! ఆయననేమియు నెజఖుంగరు, నాకుగల హక్కును బట్టియం 
న్యాయమును బట్టియు నేనే ఈ విధముగా మార్చినాను. అందులకు 
వారప్పుడేమియు నభ్యంతరము చెప్పి యుండలేదు. తామీ సందర్భములన్నియుం 
జక్కంగా నాలోచించి, నాపై నాభర్తకే యధికారము గలదో, నాభర్తపై నాకే 
యధికారము కలదో, నిర్ణయింపుండు. 


బస :- (తనలో నా యవజ్ఞచెతనే యీవ్యవహార యింతవజకు వచ్చినది. ఇంకను 
నేనిట్లు మొరడునై యుండందగునా? 


చ. పరువు నశించె.! బండితులు బామరులు న్విని యింట నింట నా 
చరితమె చెప్పుకొంచు నెకసక్కములాడు నవస్థపట్టె! ము 
ష్కరమునం దండ్రి కిప్పటికి గల్లకపోయె నుదార బుద్ధి! యీ 
తరుణము నందు మూర్జుని వీధంబున నుండుట సాకుబాడియే! 


గీ. ఆమె చెప్పినదెల్ల యధార్థ మీత 
డాచరించినదెల్ల నా యాత్మ యెజుంగు 
నిట్టిచో న్యాయమున కేసు గట్టువడక 
యున్న దేవుండు నను జూచి యోర్చువాండె. 


న్యాయా :- ఏమి వెంగళప్పగారూ! మీరేమి చెప్పెదరు? 


బస :- (యింతలో ముందునకు వచ్చి) అయ్యా! యిప్పుడు మాటాడవలసినవాండను 
నేను గాని ఆయన గాదు. ఈ దావాకు సంబంధించిన కాగితములపై నేను 
సంతకములు చేసినది, నా తండ్రి బలవంతముచే(గాని, నా స్వబుద్ధిచేం గాదు. 
అందువల్ల నా దావాను నేను రద్దు  చేసికొనుచున్నాను. ఆ చిన్నది చెప్పిన మాటలలో 
నణువంతయు నసత్యము లేదు. నా తండ్రి మాటలలో నలుసంతయు 
నిజములేదు. ఈ వ్యవహా రములో నా తండ్రి చేసిన దుస్తంత్రములన్నియు నిచ్చట 
వెల్లడించుట నా కిష్టము లేదు. పెక్కు మాటలేల? 


ఊఉ. అమ్మెను నన్ను నా జనకుండాయన నన్లొనె రొక్కమిచ్చి; యీ 
కొమ్మకు నేను భృత్యుండను, గొంకక యే పని .సియు మన్న ని 
క్కముగం జేయువాండ, నిటు - కట్నములం గొనువారు రూఢిగా 
నమ్మడుకాండ్ర కాక, మగలంటకు నర్హులుకారు లేశమున్‌. 


న్యాయా :- సెబాసు నాయనా సెబాసు! చెప్పవలసిన రీతిగా చెప్పితివి! కాన చెప్పినది 
చెప్పినట్లు చేయుట గూడ జరిగెనేని, లోకమున కొక శ్రేష్టమైన పాఠము నేర్పినవాండ 
వగుదువు? 


బస :- అయ్యా! తమకా సందేహమేల? (అని కమల వంకకు నడచును.) 


లింగ :- (ఆవేదనతో ) ఆం ఆం ఆం ఓరి నం! నిరా గుండా, నికు 
వినాశకాలమురా యిది. అయ్యో? అయ్యో? ఇం మున్నేదింకేమున్నేది! (అని గుండె 
బాదుకొనును.) 


బస :- (తిరిగి చూడకయే కమలను సమీపించి) ఓ సుగుణవతీ! 


~ 


చ. ధనము గణించి ని యెడల దారుణవృత్తి మెలంగియుండె మ 
జనకుడు, దాని నించుకయు స్వాంతమునందిడంబో క నన్ను దా 
సునిగ గ్రహించి యిష్టమగు చొప్పున నానతులిమ్ము నీవు చె 
ప్పిన పనిచేయు దెల్ల పుడు భృత్యుండనై పడియుండు నీకడన్‌. 


కమ :- (మందహాసముతో) ఇదిగో యీ నగల మూటయు నీ కాగితముల 
కట్టయుంబట్టుకొ ని నావెంట రండు. యిరువురమును గలిసి యీ వరవిక్రయ 
దురాచారమును రూపుమాపుటకై పాటుపడుదుము. (అని మూటయు( గట్టయు 


నిచ్చును.) 
బన :- (తీసుకొని, తలపై నిడుకొనును.) 


లింగ :- ఓరి నీచుడా! చివర కెంత వైచ్యమునకు సిద్ధపడితివిరా? ఇదిగో, నా యాస్తినుండి 
నీకు నలుసంత ముట్టనిచ్చితినా, నా మెడలోనిది యజ్ఞోపవీతము కాదు. (అని 


చనుచుండగా) 
(తెరపడును.) 
ఇది నవమాంకము 


నం లాలా! 


దశ మాంకము 


ప్రదేశము: రాజవీధి. 


ప్రవేశము: పురుషోత్తమరావుగారు, బసవరాజు, భ్రమరాంబ, కమల. 


నాసల్‌ కట్నములందు కొంటయే గౌరవ 

మని తలపోసెడీ యజ్ఞులార! 

వచ్చి ముద్దుగ బిల్ల నిచ్చెద మనం గట్న 
ములకు బేరములాడు మూర్జులార! 

అబ్బాయి పెండ్లితో నప్పు పప్పులు తీర్చి 
నిలువ సేయగ జూచు నీచులార! 

ముడుపులు గొనితెచ్స్చి ముంగల నిడుదాక 
పల్లకి యెత్తని పశువులార! 


ఏమి యన్యాయమిది! పూర్వ మెన్నండేని 
వరుల నిటు విక్రయించిన వారు గలం? 
పూజ్యతరమైన మన వుణ్యభూమియందు. 
గటకటా! నరమాంస విక్రయము తగునె! 


ల్‌ 


. కట్నాలకై పుస్తకములు జేంగొని, పాఠ 
శాలల కేగెడు చవటలార! 

పిలిచి కాళ్ళు కడిగి పిల్లనిచ్చినవారి 
కొంప లమ్మించెడి కుమతులార! 

అల్క పాన్సుల నెక్కి యవి యివి కావలె 
నని శివమాడెడి యధములార! 

ఎంత పెట్టినం దిని యెప్పటికప్పుడు 
నిష్టరోక్తులు పల్కు - నిచులార! 


కట్నమునుపేర నొక చిల్లి గవ్వ గొనిన 
భార్య కమ్ముడువోయిన బంటు లగుచు 


కమల :- 


ల్‌ 


ల్‌ 


జన్మ దాస్యంబు సలుపుడు సలుపకున్న 
నత్తవారింటం గుక్కలై యవతరింత్రు. 


మగబిడ్డ పుట్టిన మటునాఃడె మొదలు శు 
ల్కమువలేె లెక్కించు రాకాసులార! 

మర్యాద కై చూడ మరల గట్నాలకి 
రేపవల్‌ వేధించు టేచులార! 

అయిదు ప్రొద్దుల రాణులై, చిటికిని మాటి 
కలిగి కూర్చుండు గయ్యాళులార! 

లాంఛనంబుల పేర లక్ష చెప్పుచు నిల్లు 
గుల్లసేయు దరిద్రగొట్టులారి! 


ఆండుపుట్టువు పుట్టరే? ఆండువారి 
నిట్టు లవమానపజచుట కించుకేని 
సిగుపడకుండం దగునె ఛీ? ఛీ ధనంబె 
పోవనంబుగం జూచుట పరువె మురువె. 


. వెల పుచ్చుకొని వచ్చు వెడంగులచేం బుస్తె 


కట్టించు కొనియెడు కన్నెలార! 

కట్నాల మగలతో గలసి పల్లకిలోనం 
గూరుచుండెడు పెండ్లి కూతులార! 

కోరిన వెల యిచ్చి కొని 'తెచ్చుకొన్న దా 
సానుసులకు దాస్యము సేయు సుదతులార! 

మీ వివాహములకై మీవారు బుణముల 
పాలౌట గని యోర్చు పడంతలార! 


ఎంచిచూడంగ స్తీజాతి కింతకన్న 

గౌరవము లేమియిల మణీ కలదె? చాలు. 
జాలు ని(కనైన బౌరుష జ్ఞానములను 
గలిగి మెలంగుడు సత్కీర్సిం గనుండు. 


ఒక బ్రాహ్మణుండు వ. అయ్యా! కట్నపు సొమ్ముకంటె కాలకూట విషము మెలు. 
దానివల్ల నే నాక దరిద్రయోగము పట్టినది. 


సీ. తగిన బేరము వచ్చుదాక నబ్బాయిని 

పాఠశాలకు తన్ని పంపినాను 

పోటీలపై వెల పొసంగించి నాలుగు 
సంచుల వజకు కక్కించినాను 

మాటిమాటికిని బోట్లాటకు సిద్ధమై 
లాంఛనాలని వేయి లాగిసాను 

అద్దెల కీవచ్చునని యున్న సొమ్మెల్ల 
పెట్టి పెంకుటి యిల్లు కట్టినాను 


ఇల్లు కాలిపోయె నింటిది చనిపోయె 
పిల్లవాడు వెల్రీ పీనుగాయె 

గోడ లొకనిం దగులుకొని లేచియే పోయె 
నాకు ముష్టిచెంబె లోకమాయె 


(నిష్య్రమించును.) 
ఒక కమ్మ :-(ప్రవేశించి) అయ్యా! నా సొద కొంతాలకించండి. 


న్స్‌ వొడ్డికి వడ్డీలు వొతున పెంచేసి 
మంచి మాన్నాలు గడించినాను 
పది పుట్ల బూంవితో పండంటి బిడ్డ న్‌ 
యెదవ కుక్కల కొడుక్కిచ్చినాను 
అలక పానుపుకాడ అసలైన శంగలి 
బీ డాడి కడుపునం పెట్టినాను 
అన్ని తిన్న యెదవ అమ్మాయి నొదిలేసి 
యింకోర్తి పక్కలో యివిడినాండు 


నాకు కూడు లేదు నా బిడ్డ కిప్పుడు 
కూడు, గుడ్డ, కొంపకూడ లేవు 
అయినవెల్ల సేర్చి అల్లుడోళ్ళకు పెట్టు 
కమ్మ సచ్చినోళ్ళ కర్మ(మింతె. 


(నిషృమించును.) 


ఒక సెట్టి :- (ప్రవేశించి) నా కతగూడా సెపుతాను నవ్వకండేం. 


సీ. పెసలలో, సోళ్లలో బెడ్డలు కలిపివేసి 

పెజల నెత్తులు గొట్టి పెంచినాను 

మేనల్లు డింట్లో, ను మిడుకుతుంటే పిల్ల 
నింకొక సిన్నోడి కిచ్చినాను 

గళ్లున పదివేలు పళ్ళెవులో పోసి 
సకల మరేదలూ జరిపినాను 

గుంటూరు మెళవూ గూడూరి సుందరి 
పీకపాటా పిలిపించినాను 


అయిదు రోజులు జుట్టిప్పు కాడినాను 
తెలక రెండు దివాలాలు తిసినాను 
యెల్లి యిరసాలుమెంటు కోర్టెక్కినాను 
వచ్చి పెసరట్ల జంగిడి పట్టినాను. 


(నిషృమించును.) 


లింగ :- (చటాలున ప్రవేశించి) బావగారు! చివరకు, బందిని బొడిచి 
బంటనిపించుకొన్నారు! మీ ప్రబోధము వినుచుం ప్రచ్చన్నముగా నేనును మీ 
వెనుకనే వచ్చుచున్నాను. ప్రజలలో మిమ్మును, మీ కొమార్తెను, మీ యల్లునిం 
బ్రశంసింపని వారును, నన్నును నా భాగ్యమును బరిహసింపని వారును లేరు. 


మ్‌ కట్టక ముట్టక కడుపునకేనియు. 

గుడువక యొక కొంత కూర్చినాను! 

వడ్డికి వడ్డీలు వంతున బొడిగించి 
ఎనకువపై(గొంత పెంచినాను! 

పద్దులు పత్రముల్‌ దిద్ది, దీపము లార్పి 
వంచించి కొంత గడించినాను! 

కాయమ్మీ కసరమ్మి కడుగమ్మి, వోట్లమ్మి 
చిల్లరగాం గొంత చేర్చినాను! 


అతిథి చుట్టము గురువును యాచకుండు! 
దేవుడను మాట లేక వర్తించినాను! 
కడకుంగట్నంబునకు గడ్డి కజచినాను! 
కలడె నావంటి ఖలుండు లోకంబునందు? 


పురు :- బావగారు! గతజల సెతుబంధనమువల్లం గార్యమెమున్నది? ప్రస్తుతము తాము 
దయచేసిన పని ఏమో సెలవిండు! 


లింగ :- ఇక నాకేమి పనియున్నది? అబ్బాయిని, గోడలిని యింటికి. దోడుకొనిపోయి 
ఆస్తి అంతయు వారివశము చేసి హాయిగా మీతో హరినామ స్మరణ చేసికొనుచు, 
గూర్చుండవలెనని వచ్చినాను. 


పురు :- ఈ మాటలు మీరు మనస్ఫూర్తిగా నన్నవేనా? 


లింగ :- సందియమేమి? నా కోడలిని సమాధానపజిచి, నా కుమారుని మరల నా వానింగ 
జేసికొన్న రేపు వాడు నాకు గర్మ చేయుటకుగాని, వాడు చేసిన కర్మ నాకు 
ముట్టుటకు(గాని యవకాశ మెక్కడిది? అప్పు డాలోచనములేక పాడు కట్నము కొటి 
కన్నిపాట్టు పడినాను! ఆ పాపమును బరిహరించుకొనువరకున నా యంతరాత్మకు 
శాంతి కలుగదు! 


పురు :- అట్లయిన మీ యిష్టానుసారమే యగు(గాక! మన మందజమును గలిసి 
యొకసారి మంగళాశాసనము కావించి పోవుదము. 


సి. ఆడుబిడ్డల వివాహములకై తండ్రులు 
పడుబాధ లెల్లను బాయుం గాక! 

లింగ :- కట్నాల 'కోసము గడ్డికణచువారి 
కెల్ల నా పాట్లె ఘట్టిల్లుంగాక 

బస :- పణములు గొనువారు భార్యల కేప్రొద్దు 
నూడిగంబులు సేయుచుంద్రుగాక 

కమ :- వెలమగల్‌ మెడలయిస్తెలు కట్టు దౌర్భాగ్య 
దశ కన్నియల కింక దప్పుంగాక! 

భ్రమ :- కట్నముల నందుకొంటయే గౌరవమను 
వెడగుదన మాడువారిని వీడుంగాక! 

అందరు :- ఉర్వి నన్నిటం గాళింది కుద్ధియైన 
వెలదులే యెప్పుడును బ్ర బ్రభవింత్రుగాక! 


(తెరపడును.) 
సంపూర్ణము 


నం లాలా! 


